ఆధణిలాబాద జల్లా 
సాపొత్వ చరిత్ర 


డాక్టర్‌ ఉదారి నారాయణ 





b> 
నే 


తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ సంఖ్య :80 
ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


-ా డాక్టర్‌ ఉదారి నారాయణ 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : సెప్టెంబర్‌, 2019 


ప్రతులు : 1000 

వెల: ₹ 40/- 

అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 

ముద్రణ : చరిత ఇంప్రెషన్స్‌, 1-9-1126/ి, 
ఆజామాబాద్‌, హైదరాబాద్‌-500 020. 
ఫోన్‌: 040 - 2767 8411 

(ప్రతులకు : 


తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 
దూరవాణి : 040-29703142. 


జిల్లా సాహిత్య చరిత్రలు 


పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడినవే జిల్లాలు. నైసర్గిక సరిహద్దుల నడుమ 
గుర్తించబడిన పరిమిత ప్రదేశం జిల్లాగా పరిగణించబడుతున్నది. ఆధునిక కాలంలో 
రెవెన్యూ, పన్నుల వ్యవస్థ, అధికార యం|[త్రాంగం స్థిరీకరింపబడుతున్న నేపథ్యంలో 
జిల్లా? ఏర్పాటు ప్రాముఖ్యత పొందింది. అంతకుముందరి సుదీర్హ గత చరిత్రలో 
కాలానుగుణంగా స్వతంత్ర రాజ్యాలుగానో, సామంత రాజ్యాలుగానో, సంస్థానాలుగానో 
పరగణాలుగా, నాడులుగా, మండలాలుగా వివిధ దశలలో వివిధ రూపాలు పొందిన 
ప్రదేశాలివి. హైదరాబాద్‌ రాజ్యంగా ఉన్నప్పుడు, రాష్ట్రంగా మారినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌ 
అవతరణ తర్వాత, ఇటీవల తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత సుబాలుగా, జిల్లాలుగా 
స్వరూపాలు, సరిహద్దులు మారుతూ ఇప్పుడు ముప్పయిమూడు జిల్లాలు తెలంగాణ. 

జిల్లా అంటే సరిహద్దులు మాత్రమే కాదు. చరిత్ర, సంస్కృతుల విశేషాలు 
కూడా. స్థల, కాల, ప్రాకృతిక వనరులను బట్టి, పరిస్థితులను బట్టి ఆయా జిల్లాలు 
ప్రత్యేక చరిత్ర సంస్కృతులను సంతరించుకున్నాయి. ప్రతి వంద కిలోమీటర్లకు భాషలో 
మార్పులు కనబడుతాయని భాషావేత్తలు భావిస్తారు. భాషలోనే కాదు సంస్కృతి, 
జీవన సరళిలో మార్పులు కనబడుతాయి. (ప్రత్యేకతలు కలిగి ఉంటూనే 
సాధారణాంశాలు కలిసి నడిచిన క్రమమే చరిత్ర. ప్రతి జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉ 
న్నట్టై ప్రత్యేక సాహిత్య చరిత్ర కూడా ఉన్నది. అన్ని జిల్లాల సాహిత్య చరిత్రలు 
సమగ్రంగా నిర్మించగలిగినప్పుడు మాత్రమే సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర 
నిర్మాణమవుతుందని తెలంగాణ సాహిత్య అకాడమి భావించింది. ఆ సంకల్పంతోనే 
ముప్పయి మూడు జిల్లాల సాహిత్య చరిత్రలు రాయించాలని నిర్ణయించి ప్రయత్నం 
ప్రారంభించింది. 

సాహిత్య చరిత్ర ఇతర చరిత్ర, సంస్కృతులతో ముడిపడి ఉంటుంది కనుక 
కొంతమేరకు వాటిని కూడా రికార్డు చేయాలని ప్రణాళిక. జిల్లా భౌగోళిక నైసర్గిక 


స్వరూపం, చరిత్ర, సంస్కృతీ విశేషాలు, దర్శనీయ స్థలాలు, సాహిత్య చరిత్ర ప్రాచీన, 
ఆధునిక భాగాలు, ఆధునిక సాహిత్యంలో కవిత, కథ, నవల, నాటకం, విమర్శ - 
ప్రక్రియలు పరిశీలించాలని రచయితలకు సూచించటం జరిగింది. అకాడమి ప్రయత్నం 
కొంత మేరకు సఫలమైంది. 

సాహిత్య చరిత్ర రచనలో చాలా సమస్యలుంటాయనే విషయం అందరికీ 
తెలిసిందే. ప్రాచీన సాహిత్య అధ్యయనం ఒక రకం సమస్య అయితే ఆధునిక సాహిత్య 
అధ్యయన మరోరకం ఇబ్బందులనెదుర్కొంటున్నది. అయినప్పటికీ రచయితలను 
గుర్తించి అకాడమి జిల్లా సాహిత్య చరిత్రల రచనకు పూనుకున్నది. గతంలో కొందరు 
రచయితలు తమ జిల్లా సాహిత్య చరిత్రలు రచించి ప్రచురించటం జరిగింది. కొన్ని 
జిల్లాల సాహిత్య చరిత్రలపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధకులు సమర్పించిన సిద్దాంత 
వ్యాసాలు ప్రచురించారు. మరికొంత సమాచారం కొన్ని జిల్లా విజ్ఞాన సర్వస్వాల్లో 
అందుబాటులో ఉన్నది. ఇట్లా అక్కడక్కడా కొంత కృషి జరిగి ఉన్నప్పటికీ 
ప్రణాళికబద్ధంగా జిల్లా సాహిత్య చరిత్రలు రచింపబడితే ప్రయోజనవంతంగా 
ఉంటుందని మా అభిమతం. తెలంగాణ కొత్తరాష్ట్రం. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. 
జిల్లా భౌగోళిక న్వరూపాలు మారిపోయాయి. చరిత కొత్తరూవంలో 
ఆవిష్కారమౌతున్నది. సాహిత్య చరిత్రలో జిల్లా మార్పుల ప్రభావం తప్పనిసరి. ఈ 
నేపథ్యంలో జిల్లా చరిత్రల్ని సాహిత్య చరిత్రల్ని పునర్లిఖించుకోవలసిన సందర్భం. 
కొత్త జిల్లాలకు కొత్త సాహిత్య చరిత్రలు రూపొందించాల్సివుంది. ప్రస్తుతం మరింత 
సూక్ష్మంగా పరిశోధించటం ద్వారా మరుగునపడ్డ చరిత్రలు వెలికితీసే అవకాశం 
కలుగుతుంది. అన్ని జిల్లాల సాహిత్య చరిత్రలే తెలంగాణ సాహిత్య చరిత్రను సమగ్రంగా 
ఆవిష్మరించగలుగుతాయి. దానికి మా ప్రయత్నం నాంది. 

ప్రస్తుతం కొన్ని జిల్లా సాహిత్య చరిత్రల్ని మీ ముందుకు తెస్తున్నాం. ఇవే 
సమగ్రం కాకపోవచ్చు. తొలి ప్రయత్నంగా వీటికి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నాం. 
వీటిని అధ్యయనం చేసి సూచనలు చేస్తే మలిముద్రణలో సవరించే వీలుంటుంది. 
చరిత్ర ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు తెరిచిన ద్వారమే. ఖాళీలు పూరించుకోవాల్సిందే. 
సత్య సవరణలకు సంసిద్ధంగా ఉండాల్సిందే. సాహిత్య అకాడమి అందుకు సిద్ధం. 
మీ ఆదరణ, అభిప్రాయాలు, సూచనలు మా కృషికి బలం. 


హైద్రాబాద్‌, 
20.03.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


జిల్లా సాహిత్య చరిత్రలు 

రెండు మాటలు 

ఆదిలాబాద్‌ జిల్లా భౌగోళికాంశాలు 
ఆదిలాబాద్‌ జిల్లా చరిత్ర-సంస్కృతి 
ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 
పద్య కవిత్వం 

వచన కవిత్వం 

నవలా రచయితలు 

కథారచయితలు 

ఇతరులు 

వచనకవులు 

తత్త్వ్వకవులు 

జానపద సాహిత్యం 

జానపద కవులు 

ప్రజా సాహిత్యం 

తెలంగాణ ఉద్యమ కవులు 

గిరిజన సాహిత్యం 

గిరిజన జానపద కవులు 

సామాజిక, ప్రజాకవులు 

సాహిత్య సంస్థలు, కృషి 

ఆధార (గ్రంథాలు 


9-11 
12 - 30 
31 - 80 

81 -87 
88 - 92 
93 - 96 

97 


రండు మాటలు 


ఒక ప్రాంత సాహిత్య చరిత్రను రాయడమంటే ఆ ప్రాంత గత సామాజిక, 
రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని మన కండ్ల ముందు చూసుకోవడం. అప్పటి నుంచి 
ఇప్పటిదాకా ఆ ప్రాంతంలో వచ్చిన పరిణామాలను అంచనా వేసుకోవడం. అప్పటి 
ఇక్కడి ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను తెలుసుకోవడం. ఈ మౌలికమైన అంశాలను 
తెలుసుకోవడానికి ఆ ప్రాంత సాహిత్య చరిత్రనే ప్రధానాధారం. 

తెలంగాణా స్వతంత్ర అస్తిత్వం కోల్పోయి కొన్ని దశాబ్దాలు గడిచిపోయాయి. 
ప్రస్తుతం తన స్వీయ చైతన్యంతో నిర్భయంగా నిటారుగా నిలబడే ప్రయత్నం చేస్తున్నది. 

సాహిత్యం విషయానికొస్తే శతాబ్దకాలం నుంచి తెలంగాణా సాహిత్యరంగాన్ని 
అన్యప్రాంత కవులు, రచయితలు చిన్నచూపు చూడడం, నిర్లక్ష్యం వహించడం జరిగింది. 
కొన్ని సందర్భాలలో తమ అస్తిత్వంపై దాడిలాంటిది చేయడం జరిగింది. ప్రస్తుతం 
ముప్పది మూడు జిల్లాల తెలంగాణ సారస్వత వైభవం మళ్ళీ పురివిప్పుతున్నది. 

ఆదిలాబాద్‌లో గత వంద సంవత్సరాల నుంచి సాహిత్యం వెలువడుతున్నది. 
1970 నుంచి అది దేశంలో, రాష్ట్రంలో జరిగిన సామాజిక, రాజకీయ, తెలంగాణా 
సాయుధ రైతాంగ పోరాటాలను ప్రతిబింబిస్తూ, ఆధునిక ప్రక్రియలైన వచన కవిత, 
కథ, నవలల్లోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాలలో మేటికవులు రచయితల్ని అందించింది. 
ప్రాచీన పద్య ప్రక్రియల్లో ఇక్కడి కవులు కొందరు శతకాలు పద్యకావ్యాలు రాసి 
పద్యప్రియులకు సారస్వత సంబంధమైన సంబురాన్ని కలిగిస్తున్నారు. 

గత వంద సంవత్సరాల ఆదిలాబాద్‌ జిల్లా సాహిత్యాన్ని పరిశోధించి జిల్లా 
సాహిత్య చరిత్ర రాయడం జరిగింది. ఈ క్రమంలో గతంలో మరచిపోయిన కొందరు 
కవులు రచయితల్ని సాహిత్య చరిత్రపుటల్లో చేర్చడం జరిగింది. ఇదే మొదటిది 


కాదు చివరిదీ కాదు. ఇదిచిన్న ప్రయత్నం మాత్రమే. 

ఆదిలాబాద్‌ జిల్లా సాహిత్య చరిత్ర రాసే అవకాశమిచ్చిన తెలంగాణా సాహిత్య 
అకాడమి వారికి, ఈ రచనకు సహాయపడిన మిత్రులు, శ్రేయోభిలాషులకు అందరికీ 
మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 


- డాక్టర్‌ ఉదారి నారాయణ 





ఆదిలాబాద్‌ జిల్లా చిత్రపటం 


1. ఆదిలాబాద్‌ జిల్లా భౌగోళికాంశాలు 


భౌగోళికాంశాలు 


భౌగోళిక స్వరూపం - సరిహద్దులు : 

నేటి ఆదిలాబాదు జిల్లా 77-46-80 రేఖాంశాలు, 18-40 - 19-56 
అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది. 4153 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 
సముద్రమట్టానికి 866 అడుగుల ఎత్తుపై ఉన్నది. 
సరిహద్దులు : 

జిల్లాకు తూర్పున మంచిర్యాల, పశ్చిమాన కొమురంభీం (ఆసిఫాబాద్‌), 
దక్షిణాన నిర్మల్‌, ఉత్తర దిక్కున మహారాష్ట్ర (యవత్‌మాల్‌ -చంద్రపూర్‌) జిల్లాలున్నాయి. 
రెవిన్యూ డివిజన్లు : 

1. ఆదిలాబాద్‌, 2. ఉట్నూరు, మండలాలు 18, ఆదిలాబాద్‌ డివిజన్‌లోని 
మండలాలు 1. ఆదిలాబాద్‌, 2. ఆదిలాబాద్‌ రూరల్‌, 3. మావల, 4. గుడిహత్నూరు, 
5. ఇచ్చోడ, 6. సిరికొండ, 7. నేరడిగొండ, 8. బేల, 9. బోధ్‌, 10. బజార్‌హత్నూరు, 
11. జైనథ్‌, 12. తాంసి, 13. తలమడుగు, 14. భీంపూర్‌. 

ఉట్నూరు డివిజన్‌ మండలాలు 1. ఉట్నూరు, 2. ఇంద్రవెల్లి, 3. గాడిగూడ 
4. నార్నూర్‌. 
మున్సిపాలిటీ ; ఆదిలాబాద్‌. 

రెవెన్యూ గ్రామాలు 504, గ్రామపంచాయితీలు 243, పార్లమెంటు 
నియోజకవర్గం ఒకటి, అది ఆదిలాబాద్‌. అసెంబ్లీ నియోజక వర్గాలు మూడు, అవి 
1. ఆదిలాబాద్‌, 2. బోధ్‌, 3. ఖానాపూర్‌లోని కొన్ని గ్రామాలు. 


ఆదిలాబాద్‌ జిల్లా భౌగోలికాంశాలు 9 


పెద్ద పట్టణాలు : 

ఆదిలాబాద్‌, ఉట్నూర్‌. 
జనాభా : 

జనాభా : 7,08,972, పురుషులు : 3,56,407, స్త్రీలు : 3,52,565 
అక్షరాస్యతా శాతం : 63. 46. 
సహజ వనరులు; ఖనిజ సంపద : 

ఆదిలాబాద్‌లో విస్తారమైన అటవీ సంపద, గ్రానైటు, మాంగనీసు, ఇసుక, 
ఘోట్ళూరి (గామ శివారులో ముగ్గురాళ్ల నిక్షేపాలు, జైనథ్‌ మండలంలో సున్నపురాయి 
ఖనిజ సంపదున్నది. శాబాదురాయిని ఈ మధ్యనే కనుక్కున్నారు. 
నేలలు : 

ఆదిలాబాద్‌ జిల్లా దక్కను పీఠభూమిలోని భాగం దక్షిణాన సహ్యాద్రి పర్వత [శ్రేణి 
వ్యాపించి ఉన్నది. ఆదిలాబాద్‌ భూములన్నీ నల్లరేగడి భూములే. తలమడుగు జైనథ్‌ 
మండలాలలో కొంత ఎర్రనేలలు వ్యాపించి ఉన్నాయి. 
పంటలు : 

పూర్వం జొన్న కందులు, పల్లీలు పండించేవారు. ప్రస్తుతం ప్రత్తి, సోయాబీన్‌ 
పంటలు పండిస్తున్నారు. గుడిహత్నూర్‌ ఇంద్రవెల్లి మండలాల్లో ఇప్పుడిప్పుడే 
కూరగాయల సాగు మొదలైంది. 
అటవీ సంపద : 

రాష్ట్రంలో అత్యధికంగా అడవులున్న జిల్లా ఆదిలాబాద్‌. జిల్లా 40 శాతం 
అడవులతో నిండి ఉంది. అందుకే ఆదిలాబాద్‌ను అడవుల జిల్లా అని కూడా అంటారు. 
నదులు : 

బోథ్‌ మండలం నుంచి కడెం వాగు ప్రవహిస్తుంది. ఉత్తరాన గోదావరి 
ఉపనది పైన్‌ గంగ ప్రవహిస్తున్నది. తాంసి, తలమడుగు మండలాల నుంచి పారే 
పెద్దవాగు, లాండ సాంఘ్వివాగు రెండూ తర్షం వాగులో కలిసి పెన్‌గంగలో చేరుతాయి. 
ప్రభుత్వం కుప్టి దగ్గర కుష్టివాగుకు హైడల్‌ ప్రాజెక్టు కట్టే ఆలోచనలో ఉన్నది. పైన్‌గంగపై 
కోరట చెనాక రిజర్వాయర్‌ నిర్మాణం జరుగుతున్నది. దీనివల్ల జైనథ్‌బేల, భీంపూర్‌ 


10 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


మండలాలకు నీరందించవచ్చు. తలమడుగు తాంసి మండలాల మధ్యలో వడ్డాడి 
ప్రాజెక్టు ఉన్నది. 
చెరువులు - ప్రాజెక్టులు : 

ఆదిలాబాద్‌ ప్రజల జీవితావసరాలను తీర్చే చెరువులు పూర్వం చాలా ఉన్నా 
పట్టణీకరణ వల్ల చాలా చెరువులు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ఆదిలాబాద్‌కు 
కి.మీ.దూరంలో ఉన్న మావల చెరువు నిజాము కాలం నుంచి త్రాగునీరందిస్తూ 
జీవధారగా పిలువబడుతున్నది. తరువాత కజ్జర్ల చెరువు, బజార్‌ హత్నూరు చెరువు, 
సాగునీటికి, చేపల పెంపకానికి ఉపయోగపడుతున్నవి. ఇంకా ఉట్నూరు, కప్పర్హ, 
చెరువులు కూడా ప్రజావసరాలను తీరుస్తున్నవి. మిషన్‌ కాకతీయ ద్వారా ఖానాపూర్‌ 
చెరువును ఆధునీకరించే ప్రయత్నం జరుగుతున్నది. 
ప్రాజెక్టులు : 

ఆదిలాబాదు జిల్లాలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు 1. సాత్నాలా, 2. మత్తడి 
వాగు ప్రాజెక్టు. ఈ రెండింటివల్ల నాలుగైదు మండలాలకు (తాంసి, జైనథ్‌, బేల, 
ఆదిలాబాద్‌) సాగునీటిని కొంత వరకు అందిస్తున్నాయి. చేపల పెంపకానికి కూడా 
ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. 
పరిశ్రమలు : 

ఆదిలాబాద్‌ జిల్లాలో పరిశ్రమ లేమీ లేవు. ఉన్న రెండు పరిశ్రమలు 
నూలుమిల్లు, సిమెంటు పరిశ్రమలు సాంకేతిక కారణాలవల్ల మూతబడ్డాయి. తిరిగి 
వీటిని తెరిపిస్తే వేల ప్రజల జీవనానికి ఉపయోగపడుతాయి. అదేవిధంగా తెలంగాణ 
రాష్ట్రంలోనే 50 శాతం ప్రత్తి పండించే ఆదిలాబాద్‌ జిల్లాలో టెక్నోపార్ములు స్థాపిస్తే 
కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రత్తి రైతులకు మరింత లాభం 
చేకూర్చినట్లవుతుంది. ఇంద్రవెల్లి, గుడిహత్నూర్‌ మండలాలలో “సాస్‌” పరిశ్రమలు 
(చిన్నతరహా) నెలకొల్పితే అక్కడి కూరగాయల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. 


ఆదిలాబాద్‌ జిల్లా భౌగోళికాంశాలు 11 


2. ఆదిలాబాద్‌ జిల్లా చరిత్ర-సంస్కృతి 


జిల్లా చరిత్ర 


జిల్లాలో ఆదివాసీలు అధికంగా నివసిస్తారు. మైదాన ప్రాంతంవారి సంస్కృతితో 
పాటు గిరిజన సంస్కృతి కూడా జిల్లాలో విరాజిల్లుతున్నది. ఇక్కడి పల్లె ప్రజలు 
తెలుగు, మరాఠీ మాట్లాడుతారు. పట్టణాలలో తెలుగు, హింది, మరాఠీ, గోండి 
భాషలను మాట్లాడుతారు. గిరిజనులు గోండి, కొలామి, లంబాడి, మరాఠీ, తెలుగు, 
హిందీ భాషలను మాట్లాడుతారు. ఆదిలాబాదులో గిరిజన సంస్కృతి అంతర్లీనంగా 
కొనసాగుతూ ఉంది. 

అక్షరాల క్రమంలో ఆదిలాబాదు అప్పుడూ ఇప్పుడూ మొదటిదే. ఉత్తర 
భారతదేశం నుంచి వస్తూ పెన్‌గంగా నదిని దాటితే డొలారా గ్రామంతో ఆదిలాబాదు 
జిల్లా మొదలవుతుంది. ఆదిలాబాదుకు మూడు వైపులా మహారాష్ట్ర ప్రాంతాలు 
ఉండడం వల్ల ఇక్కడి సంస్కృతిలో మరారీ సంస్కృతికూడా ఇమిడిపోయింది. 

ఆదిలాబాద్‌ అంటేనే ప్రకృతి అందాలకు నిలయం. దట్టమైన అడవులు, 
గలగల పారే జలపాతాలు, జీవజలాన్నిచ్చే నదులు, కొండలు కోనలతో దక్షిణ కాళ్ళీర్‌గా 
చూడముచ్చటగా ఉంటుంది ఈ జిల్లా. 

ఆదిలాబాదును పూర్వం ఆదిల్‌షా పరిపాలించడం వలన ఈ పేరు వచ్చిందం 
టారు. “ఆదిల్‌షా ఈ ప్రాంతాన్ని ఆర్థిక మంత్రికి ఇనాముగా ఇచ్చిండట. అతడు 
తనకు సంక్రమించిన జాగీరును ఒక నగరంగా తీర్చిదిద్ది తమ పాదుషాపేరు వచ్చేట్లుగా 
ఆదిల్‌షా-ఆబాద్‌ అని నామకరణం చేశాడు. అది క్రమంగా ఆదిల్‌-ఆబాద్‌ అయ్యి 
ఆదిలాబాద్‌గా మారింది. ఫారసీ భాషలో ఆబాద్‌ అంటే నివాస యోగ్యమైన 
సుసంపన్నమైన భూభాగమని అర్ధం” అంటూ ఆలోకనం అనే పుస్తకంలో రచయిత 
సామల రాజవర్ధన్‌ పేర్కొన్నారు. 


12 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


ఒకప్పుడు ఆదిలాబాద్‌లో ఎడ్ల అంగడి బాగా సాగేది. ఇప్పుడూ సాగుతున్నది. 
మొన్నటిదాకా ఆదిలాబాద్‌ ప్రాంతంలోని తాంసి గ్రామం (ఇప్పటి మండల కేంద్రంలో 
అంగళ్లు బాగా సాగేవి. వర్తక వాణిజ్యాలు కూడా జోరుగా జరిగేవి. అందుకే ఇప్పటికీ 
పెద్దమనుషులు దీన్ని అంగడి తాంసి అని పిలుస్తారు. ఎడ్లంగడి ఆదిలాబాద్‌లోనే 
చాలా పెద్దదిగా ఎదిగి తర్వాత జిల్లాగా ఏర్పడి పట్టణం బాగా విస్తరించింది. ఆదిలాబాద్‌ 
ఎడ్లఅంగడికి ప్రత్యేక ప్రాంతం కాబట్టి పూర్వం ఆదిలాబాద్‌ను ఎడ్లపురమని, ఏదుల 
పురమని, ఎడ్లాపురమని, ఎదులాబాద్‌ అని అనేవారు. కొందరు ఇప్పటికీ అంటారు. 
ఆదిలాబాద్‌ చుట్టూ చెరువులతో అడవితో కలకల లాదేది. ఏడవ జాతీయ రహదారి 
ఆదిలాబాద్‌ నుంచే వెళ్లేది. ఇప్పుడది 44వ రహదారిగా మారింది. చెరువులన్నీ 
మాయమై ఖానాపూర్‌ చెరువు ఒక్కటి మాత్రమే మిగిలింది. ప్రభుత్వం దీనిని మినీ 
టాంక్‌ బండ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నది. 

సిర్పూర్‌, తాండూరు జిల్లాలు ఆసఫ్‌జాహిల కాలంలో ఏర్పడ్డాయి. అప్పుడు 
రాజురా, సిర్పూర్‌, ఎదులాపురం తాలుకాలు ఉండేవి. నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న 
గాజుల నర్సాపూర్‌, నిర్మల్‌ ప్రాంతాలను కలుపుకొని 1905లో ఆదిలాబాద్‌ జిల్లా 
ఏర్పడింది. లక్షెట్టి పేట, చెన్నూర్‌లను కరీంనగర్‌ జిల్లానుంచి తీసి ఆదిలాబాద్‌ 
లోకలిపారు. అప్పటి నుంచి 2016 వరకు 10 తాలూకాలతో జిల్లా ముందుకు 
పయనించింది. 

జనగామ గ్రామాన్ని ఆసిఫాబాద్‌ జిల్లాగా 1907లో మార్చారు. ఇప్పటికీ 
పెద్ద మనుషులు ఇదే పేరుతో పిలుస్తారు. మళ్ళీ 1913-14 సంవత్సరంలో ఆదిలాబాద్‌ 
జిల్లాగా మార్చారు. తిరిగి ఆదిలాబాద్‌ జిల్లాను ఆసిఫాబాద్‌ నుంచి మార్చారు. 
తెలంగాణా రాష్ట్ర అవతరణ తరువాత 2016 దసరా పండుగ రోజున 31 జిల్లాలుగా 
రాష్ట్ర పరిపాలనా న్వరూపం ఏర్పడింది. విశాలమైన ఆదిలాబాద్‌ 2016 
విజయదశమిరోజున ఆదిలాబాద్‌, మంచిర్యాల - కొమురంభీం, నిర్మల్‌ అనే నాలుగు 
జిల్లాలుగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా విభజన జరిగింది. మునుపటి జిల్లా నుంచి 
మూడు జిల్లాలు ఏర్పడినా ఆదిలాబాద్‌ జిల్లాను వివిధ రాజవంశాలు పరిపాలించాయి. 
గోండుల పాలన సుదీర్హకాలంపాటు కొనసాగింది. సుమారు 500 సంవత్సరాలు 
ఆవిభక్త ఆదిలాబాద్‌ జిల్లాను గోండు రాజులు పరిపాలించారు. నేటి యువతకు ఇది 
అబ్బుర పరిచే విషయం. “గొంద్వానా పాలన క్రీ.శ. 870 సంవత్సరంలో ఆదిలాబాద్‌లో 
మొదలైంది. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన గోండులు క్రీ.శ. 1220లో కొల్చిల్‌ 


ఆదిలాబాద్‌ జిల్లా చరిత్ర-సంస్కృతి 13 


అనే గోండురాజు నాయకత్వంలో స్థిరపడ్డారు. అప్పుడు ఉట్నూరు, చెన్నూరు 
సిర్పూర్‌లలో 22 కోటలను నిర్మించారు. 

కోల్బిల్‌ తరువాత 1240 నుండి 1262 వరకు బల్లాసింగ్‌ పరిపాలన 
కొనసాగింది. ఇతను సిర్పూరు రాజధానిగా గోండ్వానా రాజ్యాన్ని విసృత పరిచాడు. 
వీరందరి పాలన క్రీ.శ. 1751 వరకు సాగింది. నీలకంఠషా గోండ్వానా రాజులలో 
చివరివాడు. ప్రభోజీ భోంస్తే గోండ్వానాను జయించి 1853 వరకు తమ ఆధీనంలో 
ఉంచుకున్నాడు. చంద్రపూర్‌, ఉట్నూరు, మాణిక్‌ఘడ్‌లు గోండు రాజ్యాలు. బ్రిటిషువారి 
సామ్రాజ్యంలో విలీనమైనాయి” (ఆలోకనం, రాజవర్ధన్‌). 

దాదాపు తెలంగాణ ప్రాంతమంతా 1940కి ముందు నిజాం పాలనలో 
ఉందేది. ఆ కాలంలో గిరిజనులను దోపిడీ చేస్తూ తీవ్రంగా వేధించేవారు. నిజాము 
పాలనకు విసుగుచెంది గిరిజన విప్లవ వీరుడు కొమరం భీం 1935లో నిజాము 
ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటు జాడెఘాటు నుంచి మొదలై 
గిరిజన ప్రాంతమంతా వ్యాపించింది. కొమురం భీంకు నిజాము సైన్యానికి యుద్ధం 
జరిగి 1940 సంవత్సరంలో కొమురంభీం వీరమరణం పొందాడు. 

భీం మరణించినతరువాత నిజాము రాజుకు గిరిజనుల తిరుగుబాటు గురించి 
ఆందోళన అలుముకుంది. తిరుగుబాటుకుగల కారణాలను తెలుసుకోవడానికి మానవ 
పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌ డార్ఫ్‌ను ఆదిలాబాదుకు పంపించింది. హైమన్‌ 
డార్భ్‌, అతని సతీమణి బెట్టి ఎలిజిబెత్‌లు మార్లవాయి గ్రామంలో నివాసముంటూ 
గిరిజనుల్లో రగులుతున్న అసహనం వెనుక కారణాన్ని అధ్యయనం చేశారు. 
గిరిజనులంటే అభిమానమున్న హైమన్‌డార్స్‌ గిరిజనుల్లో ఒకరుగా కలిసిపోయాడు. 
కుమారుడికి సైతం లచ్చుపటేల్‌ అని పేరుపెట్టుకున్నాడు. 

తరువాత తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాల ఫలితంగా 2014 జూన్‌ 
రెండునాడు తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. 
జిల్లా ప్రముఖులు : 

గిరిజనుల హక్కుల కోసం పోరాడిన ఆదివాసీ అమరవీరుడు కొమరంభీం 
ఆదిలాబాద్‌ ప్రజలకెప్పుడూ ఆదర్శ వీరుడే. గిరిజన జీవితాలను అధ్యయనం చేసి వారి 
అభివృద్ధికి జీవితాన్ని త్యాగం చేసిన ఆచార్య హైమన్‌ డార్స్‌, రాంజీ గోండులు జిల్లా 
వాసులకు స్ఫూరిదాతలే. తెలంగాణా రాష్ట్రంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన 


14 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


వారిలో రామకృష్ణ శాస్త్రి, వెన్నెలయ్య, కస్తాల రామకృష్ణ దాజీశంకర్‌, సదాశివ, నిర్మలాదేవి, 
గాలిపెల్లి రాములు, గడ్డం పెల్లిరాములు, గడ్డం ఎల్లయ్యలు ముఖ్యలు. 
దాజీశంకర్‌ : 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని అజ్ఞాత జీవితం గడిపిన 
కమ్యూనిస్టు యోధుడు దాజీ శంకర్‌. స్వతంత్ర ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆదిలాబాద్‌ 
నియోజకవర్గం మొట్టమొదటి శాసనసభ్యులు. పేదప్రజల కోసం వందలాది ఎకరాలు 
దానం చేసిన ప్రజల మనిషి దాజీశంకర్‌. 
రవీంద్రశర్మ 3 

తరిగిపోతున్న జానపద కళాసంపదను సేకరించి కళాశ్రమంలో భద్రపరిచి 
శిల్పచిత్రకళాకారులకు స్ఫూర్తిగా నిలిచిన వారు రవీంద్ర శర్మ. 
కడ్డీ తంత్రివాద్యకారుడు తుమ్మల రామస్వామి : 

జీవితాంతం - అరుదైన కడ్డీ తంత్రిమీద ఏకధాటిగా ఎనిమిది గంటలు 
రామాయణాది కథలను చెప్పిన ఏకైక కళాతపస్వి తుమ్మల రామస్వామి. తాంసి, 
తలమడుగు తదితర ప్రాంతాలలో యక్షగానాలు, చిరుతల రామాయణాలు ప్రదర్శించి 
గ్రామీణులను గొప్ప కళాకారులుగా తీర్చిదిద్దిన కళాతపస్వి స్వర్గీయ రామస్వామి. 
చారిత్రక కట్టడాలు - ఉట్నూరు కోట : 

గోండ్వానా రాజుల కాలంలో కట్టిన 22 కోటల్లో ఇదొకటి. ఇది ఉట్నూరులో 
ఉన్నది. గోండ్వానా రాజుల పాలనకు ప్రతీకగా ఇది నిలిచింది. ఈ మధ్యనే 
శిథిలమవుతున్నది. ప్రభుత్వం చొరవతీసుకుంటే గొప్పకట్టడంగా నిలుస్తుంది. 
అమరవీరుల స్థూపం : 

ఇది ఆదిలాబాద్‌ మునిసిపాలిటీ ఆవరణలో ఉన్నది. స్వాతంత్యంకోసం, ప్రజల 
కోసం పోరాడి అమరవీరులైన వారి జ్ఞాపకార్థం ఇది కట్టబడింది. 1950కి ముందు 
ఉత్సాహవంతులైన రంగస్థల కళాకారులు “మాభూమి” నాటకాన్ని స్వయంగా ప్రదర్శించి 
దానితో వచ్చిన డబ్బుతో ఈ స్టూపాన్ని నిర్మించారు. వారిలో సి. హెచ్‌. ఎన్‌.రాజు 
చనిపోయారు. సిపిఐ నారాయణలు ఇంకా ఉన్నారు. దీన్ని దర్శించినపుడల్లా త్యాగబుద్ధి 
పురివిప్పుతుంది. నాటి వారి అమరత్వం మనల్ని ఉత్తేజ పరుస్తుంది. 


ఆదిలాబాద్‌ జిల్లా చరిత్ర-సంస్కృతి 15 


సాహితీసేవలో ఆకాశవాణి : 

గిరిజన కళల పరిరక్షణే ప్రధానధ్యేయంగా ఆకాశవాణి ఆదిలాబాద్‌ కేంద్రం 
స్థాపించబడింది. 1986 అక్టోబరు 28 నుండి ఆదిలాబాద్‌ శ్రోతలకు వీనుల విందు 
చేస్తోంది. ఈ రేడియో కేంద్రం ఎందరో కవులు, కళాకారులు, రచయితలను 
ప్రోత్సహిస్తూ వస్తున్నది. ముఖ్యంగా జానపద, గిరిజన సాహిత్యాల్ని వారి చేతనే 
పాడించి ప్రోత్సహించి ప్రసారం చేసింది. రికార్డు చేసి ప్రోత్సహించింది. ఆదిలాబాద్‌ 
నుడికారంతో ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేసి ప్రజల్లో భాషాభిమానాన్ని పెంచింది. 
పేదవాని ఫ్రిడ్ట్‌లు; ఆదిలాబాద్‌ రంజన్లు : 

పేదవాని ఫ్రిడ్ట్‌గా ఆదిలాబాద్‌ రంజన్లు ప్రసిద్ధి కెకాయి. తెలుగు రాష్ట్రాల 
నలుమూలలకు రంజన్లు సరఫరా చేయబడతాయి. దీనికి కారణం ఇక్కడి మట్టి 
గొప్పతనం; కుమ్మరుల ప్రతిభ. 

కుంటమట్టిని లేదా చెరువు మట్టిగాని తెచ్చి, దానిలో గుర్రపు లద్ద కలిపి 
సన్నం చేస్తారు. రంజన్లుచేసి ఎండబెట్టి దీన్ని వాములో కాలుస్తారు. కాల్చిన తరువాత 
గుర్రంలద్ది బూడిదయిపోయి స్వేదరంధ్రుల లాగ చిన్నచిన్న రంధ్రాలు ఏర్పడుతాయి. 
ఈ రంధ్రాల ద్వారా బయటగాలి లోపలికెళ్ళిపోయి నీళ్లను చల్లగా చేస్తుంది. ఈ 
చల్లబడ్డ నీళ్లు ఇక్కడి మట్టి గుణంవల్ల చల్లగా తియ్యగా వస్తాయి. రంజన్‌ ఖరీదు 
వందరూపాయలలోపే ఉంటుంది. కాబట్టి దీన్ని పేదవాని ఫ్రిడ్డ్‌ అని అంటారు. 
వజమాల : 

జక్కుల వజ్రమాల నృత్య కళాకారిణి. భరతనాట్యంలో శిక్షణ పొంది 
నృత్యకారిణిగా పేరు గాంచారు. ఈమె చెన్నై బెంగుళూరు, శ్రీరంగం మొదలగు 
నగరాలతో పాటు స్థానికంగా ఎన్నో నృత్య ప్రదర్శనలిచ్చారు. హైదరాబాద్‌లో 
సహస్రనృత్య ప్రదర్శనలో పాల్గొని రాష్ట్రస్థాయిలో పలువురి మన్ననలు పొందారు. 
శైలజా దేశ్‌పాందె : 

హిందుసానీ గాత్ర సంగీతంలో ప్రముఖులు, మహారాష్ట్ర తెలంగాణా, ఆంధ్ర 
తదితర ప్రాంతాలలో సంగీత కచేరీలలో పాల్గొన్నారు. పెద్దల ప్రశంసలను 
అందుకున్నారు. ఈమె భర్త సతీష్‌ దేశ్‌పాండే జిల్లాలో ప్రముఖ తబలావాద్యకారుడు. 
సంగీతంలో డివ్లమోపొంది సంగీత ఉపాధ్యాయునిగా, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ 
విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. 


16 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


మల్లెల కబీరుదాసు : 

కబీరుదాసు శాస్త్రీయ సంగీతంలో డిష్లామో చేశాడు. కీబోర్డు వాయిస్తుంటాడు. 
ప్రస్తుతం బాలకేంద్రంలో పనిచేస్తూ పిల్లలకు శిక్షణ నిస్తున్నారు. 
శ్రీమతి చైతన్య : 

చైతన్య సంగీత గాత్రంలో ప్రసిద్ధిగాంచారు. పుణే, బాంబే, హైదరాబాద్‌ 
తదితర ప్రాంతాలలో జరిగిన గాత్ర కచేరీల్లో పాల్గొని అవార్డులు పొందారు. 
మిట్టురవి : 

మిట్టురవి జిల్లాలో ప్రముఖ జానపదనృత్య కళాకారుడు. ఆదిలాబాద్‌లో కోకిల 
మెగాడాన్స్‌ సంస్థను స్టాపించి పిల్లలకు, విద్యార్థులకు డ్యాన్స్‌లో శిక్షణ ఇస్తుంటారు. 


దేవాలయాలు 


నేటి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రసిద్ది ద్ధిగాంచిన దేవాలయాలకు కొదవలేదు. జైనథ్‌ 
దేవాలయం, సదల్‌ పూర్‌, కేస్తాపూర్‌, ౩ సిరిచెలిమ తదితర దేవాలయాలు జిల్లాలో 
ప్రముఖమైనవి. 
జైనథ్‌ దేవాలయం : 

ఇది ఆదిలాబాదు జిల్లా కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉత్తర 
దిక్కున గల జైనథ్‌ గ్రామంలో ఉన్నది. పల్లవుల కాలంలో ఇది కట్టబడింది. ఈ 
గ్రామం ఒకప్పటి పేరు జేంజ. గ్రామీణులు ఇప్పటికీ జేంజ అనే పిలుస్తారు. ఇక్కడి 
ప్రధాన విగ్రహం లక్ష్మీనారాయణస్వామి. తిరుపతి వేంకటేశ్వరుడిని తలపించే విధంగా 
ఉన్నది. భారతదేశంలో మొదటి సూర్యదేవాలయం ఒరిస్సాదైతే, రెండోది ఈ జైనథ్‌ 
దేవాలయమే. సూర్యుని కిరణాలు నారాయణస్వామి పాదాలపై పడతాయట. అందుకే 
దీనిని సూర్యదేవాలయం అంటారు. 


“వర్ణింతు వర్ణింతురూ జేంజ నారాయణస్వామిని పూజింతురూ 
నారాయణ స్వామికి ఏమేమికావాల శంకులు చక్రము 

నల్లని రూపము తెల్లని నామాలు 

ఎల్లింది ఈ రథమూ 

ఎల్లవాడలల్ల కదిలింది ఈ రథము” 


ఆదిలాబాద్‌ జిల్లా చరిత్ర-సంస్కృతి 17 


అంటూ స్థానిక కవి నారాయణస్వామిని స్తుతిస్తూ హారతిపాట రాశాడు. ఈ 
దేవాలయం ప్రాంగణంలో 24 శ్లోకాలున్న ఒక శిలా శాసనం ఉంది. 

ఈ దేవాలయంలోపలి భాగంలో నారాయణస్వామి కాలి పుండును చెల్లెలు 
నీళ్లు పోసి కడుగుతున్నట్లు భార్యపక్క నుండి చూస్తున్నట్టు విగ్రహముంది. దేవాలయాన్ని 
సందర్శించవచ్చే వాళ్లు ఈ విగ్రహంలో ఉన్న పురాణగాథను పిల్లలకు వివరిస్తారు. 
చెల్లెలిని తంతే ఈ విధంగా అవుతుందని నైతిక విలువలను పెద్దలు పిల్లలకు చెప్తారు. 
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో రథయాత్ర జాతరలు జరుగుతాయి. శిథిలమవుతున్న 
పురాతన కట్టడాన్ని దాని ముందున్న కోనేరును అభివృద్ధి చేస్తే ఇది మంచి పర్యాటక 
కేంద్రంగా ప్రసిద్ధి పొందుతుంది. 
నాగోబా దేవాలయం : 

పూర్వకాలంలో సర్పరూపంలో గోండుల కుటుంబంలో జన్మించిన ఎదువెంక్‌ 
దైవమహిమలు ప్రదర్శించి కెస్తాయి ఊరిలోని ఒక పుట్టలోకి వెళ్లిపోయినట్లు జనం 
చెప్పుకుంటారు. ఆ పుట్ట పైననే నాగేంద్రుని విగ్రహాన్ని నెలకొల్పారు. క్రమంగా 
కెస్తాయి కెస్తాపూర్‌గా మారి నాగోబాపుణ్య క్షేత్రంగా ప్రఖ్యాతి గాంచింది. నాగోబాకు 
ఇక్కడ ఇంకో ఆలయంకూడా ఉన్నది. 

పుష్యమాసంలో మూడు రోజుల పాటు వైభవంగా పూజలు చేస్తారు. పెద్ద 
ఎత్తున జాతర జరుగుతుంది. కొత్త దంపతులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. 
మెస్రం వంశీయులు ఎంతో నియమనిష్టలతో తెల్లని బట్టలు ధరించి గంగాజలాన్ని 
తెచ్చి అభిషేకిస్తారు. చక్కెర, బెల్లం, పప్పు ధాన్యాలతో నైవేద్యం వండి సమర్పిస్తారు. 
ఈ జాతరకు వచ్చిన వారు జిలేబి తినడం తప్పనిసరి ఆచారంగా మారింది. ఆదిలాబాద్‌ 
జిల్లా నుంచే గాకుండా వరంగల్‌, ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర నుంచి కూడా గిరిజనులు 
వచ్చి నాగోబా విగ్రహాన్ని దర్శించుకుంటారు. ఆదిలాబాద్‌ గిరిజనుల జీవన విధానం, 
వారి ఆశలు, ఆకాంక్షలు అసంతృప్తిని అధ్యయనం చేయడానికి అప్పటి నిజాం రాజు 
హైమన్‌ డార్ఫ్‌ను పంపించాడు. అతను ఇదే జాతర సందర్భంగా కెస్తాపూర్‌లో 
ప్రజాదర్చారును ఏర్పాటు చేశాడు. రాజకీయ నాయకులు, అధికారులు, గిరిజనులు 
అధికసంఖ్యలో హాజరై వారి సమస్యలను పరిష్కరించు కుంటారు. ఇది ఇప్పటికీ 
ఆనవాయితీగా సాగుతున్నది. 

ఈ మధ్యనే పాత దేవాలయాన్ని కూల్చేసి కొత్త ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. 


18 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


సదల్‌పూర్‌ దేవాలయం : 

సదల్‌పూర్‌ దేవాలయం బేలమండల కేంద్రానికి దక్షిణ దిక్కున ఉంది. ఇది 
ప్రాచీన గిరిజన దేవాలయం. ఈ దేవాలయం ఆదిలాబాద్‌ పట్టణానికి 40 కిలోమీటర్ల 
దూరంలో దట్టమైన అడవిలో ఉన్నది. ఇక్కడి దేవుడు భైరవుడు. గిరిజనులు 
ఆరాధ్యదైవంగా భైరవుణ్ణి కొలుస్తారు. కాకతీయులు ఈ ఆలయాన్ని నిర్మించారని 
చరిత్ర చెబుతున్నది. ప్రతి సంవత్సరం పుష్యమాసం (జనవరి చివరి వారంలో ఫిబ్రవరి 
మొదటివారంలో) జాతర జరుగుతుంది. భైరవ దేవున్ని దర్శించుకోవడానికి ఇతర 
రాష్ట్రాల నుంచి కూడా గిరిజనులు వస్తారు. 
సిరి చెలిమ : 

44వ జాతీయ రహదారికి తూర్పున ఇచ్చోడకు 14 కిలోమీటర్ల దూరంలో 
సిరికొండ మండలంలో ఉన్నది. ఈ దేవాలయం క్రీ.శ. 7,8 శతాబ్దాల కాలంలో 
నిర్మించబడినట్లు శాసనాలు చెప్తున్నాయి. ఇక్కడ సోమేశ్వర (మల్లికార్జునుడు) విగ్రహం 
ప్రతిష్టించబడింది. సిరి చెలిమలో ప్రతిసంవత్సరం ఏప్రిల్‌ మాసంలో పెద్ద జాతర 
జరుగుతుంది. 
పూసాయి ఎల్లమ్మ : 

ఆదిలాబాద్‌కు సుమారు 19 కిలోమీటర్ల దూరంలో జైనథ్‌ మండలంలో 
పూసాయి ఎల్లమ్మ దేవాలయం ఉన్నది. రైతులు, కార్మికులు మధ్య తరగతి వారికి ఈ 
దేవాలయంలోని దేవత ఇష్టదైవం. ప్రతిసంవత్సరం పుష్యమాసంలో ఇక్కడ జాతర 
జరుగుతుంది. 
పెండలవాడ హనుమాండ్లు : 

మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దున పెండల వాడ గ్రామంలో 
ఆంజనేయుల దేవాలయమున్నది. పెన్‌గంగకు దగ్గరలో ఉండడం వల్ల మహారాష్ట్ర 
నుంచి కూడా భక్తులు వస్తుంటారు. పూర్వం పెండలవాడ వాగు ప్రవాహం ద్వారా 
ఆంజనేయుని భారీరాతి విగ్రహం కొట్టుకొని వచ్చిందని గ్రామస్తుల అభిప్రాయం. 
ఈ విగ్రహాన్ని వాగు సమీప గ్రామంలో ప్రతిష్టించినప్పటి నుంచి ఆ గ్రామం 
సుఖసంతోషాలతో వర్ధిల్లిందని చెప్పుకుంటారు. అప్పటి నుంచి ప్రతిసంవత్సరం 
హనుమాన్‌జయంతి రోజు భారీఎత్తున పూజలు నిర్వహిస్తారు. ఆంజనేయుని పేరు 
మీద భక్తులు దీక్షలు స్వీకరించి జయంతి రోజున విరమణ చేస్తారు. 


ఆదిలాబాద్‌ జిల్లా చరిత్ర-సంస్కృతి 19 


గుడిహత్నూరు రామాలయం : 

గుడిహత్నూర్‌ మండల కేంద్రంలో ఈ ఆలయం ఉన్నది. ఇక్కడ వన 
మహోత్సవం రూప ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది ప్రాచీనదేవాలయం. 
గోపాలకృష్ణ మఠం : 

400 సంవత్సరాల చారిత్రక ప్రాముఖ్యమున్న దేవాలయం శ్రీరామగోపాలకృష్ణ 
మఠం. ఇది ఆదిలాబాద్‌ పట్టణంలో ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 
రథయాత్ర జాతర జరుగుతుంది. ఏనుగుల వీరాస్వామి తన కాశీయాత్ర చరిత్రలో 
దీన్ని పేర్కొన్నారు. 
మంగమఠము : 

ఆదిలాబాద్‌ పట్టణంలో గల మరొక ప్రాచీనదేవాలయం మంగమఠం. ఈ 
ఆలయంలో రమాదేవి (లక్ష్మీదేవితో కూడి సత్యనారాయణస్వామి విగ్రహమున్నది. 
ఆదిలాబాద్‌ పట్టణ ప్రజలు చుట్టుపక్కల ఊర్లవాళ్లు వచ్చి సత్యనారాయణ వ్రతం 
జరుపుకొని వెళ్లారు. 
రాములగుట్ట : 

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి పశ్చిమ దిక్కున సుమారు 15 కిలోమీటర్ల 
దూరంలో ఈ ఆలయమున్నది. 1962 కంటే ముందు ఇక్కడి ప్రాంత తత్త్వకవి 
ఉదారి నాగదాసుకు రెండు గుట్టల మధ్య శ్రీరాముని పాదుకలు కనబడ్డాయి. ఆ 
పాదాల కింది నుంచి జలధార నిరాటంకంగా పారడం చూశాడు. చుట్టుప్రక్కల 
గ్రామస్తులతో కలిసి 1962వ సంవత్సరం శ్రీరాముల గుడికట్టించి సీతారామలక్ష్మణ 
ఆంజనేయుల విగ్రహాలను తానే స్వయంగా చెక్కి ప్రతిష్టించాడు. అప్పటి నుండి 
అక్కడ ప్రతిసంవత్సరం జనవరి నెల చివరి వారంలో జాతర, భజనలు ఐదురోజుల 
పాటు జరుగుతున్నాయి. వేలసంఖ్యలో ప్రజలు దైవాన్ని దర్శించుకుంటారు. వానకాలం 
వర్షాలు పడకపోతే రాములగుట్ట ముందర గుండంలోని నీళ్లు తెచ్చి రైతులు పొలాల్లో 
చేనులలో చల్లుకుంటే వర్షాలు పడతాయని నమ్మకం. పాఠశాల విద్యార్ధులకు చక్కని 
వనభోజన కేంద్రంగానూ ఇది ప్రసిద్ధి కెక్కింది. “రండోయి శ్రీరాములకొండకు 
రామస్మరణ గొనటానికి” అని తత్త్షకవి పరమేశ్వరయ్య స్తుతిగీతం రాశాడు. ఇంకా 
చందాటిలోని మహాలక్ష్మి, బాదిగ్రామంలోని నందేశ్వరాలయాలు జిల్లాలోని ప్రముఖ 
దేవాలయాలు. 


20 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


జలపాతాల జిల్లా 


ఆదిలాబాద్‌ జిల్లా ప్రకృతి అందాలతో చూడముచ్చటగా ఉంటుంది. దట్టమైన 
అడవుల నుంచి దుముకే సెలయేళ్లు మనసును పులకింపజేస్తాయి. కళ్లను కట్టిపడేసే 
జలపాతాలు సందర్శకులను పరవశింపజేస్తాయి. ఇటువంటి అందాలొలికేవి కుంతాల, 
పొచ్చర, పారకప్పి, గుంజాల, కనకాయి, గుండి వాగు, జలపాతాలు. 
కుంతాల జలపాతం : 

రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రఖ్యాతి గాంచిన జలపాతం కుంతాల 
జలపాతం. ఇది 44వ జాతీయరహదారి పక్కన ఆదిలాబాద్‌ జిల్లాలో నేరడిగొండ 
మండల కేంద్రానికి 12 కి.మీటర్ల దూరంలో ఉన్నది. వర్షాకాలంలో సుమారు 46 
మీటర్ల ఎత్తు నుంచి నీరు దుముకుతుంది. పై నుంచి కిందికి నీళ్లు పడ్డచోట పెద్ద 
గుండముంది. ఈ గుండం పక్కనే గుహలో సోమేశ్వర నంది విగ్రహాలున్నాయి. 
పానవట్టంకూడా ఉన్నది. ఈ గుహలోకి వెళ్లడానికి ఒక్కరికి మాత్రమే సాధ్యమైనా 
లోపల 10 మంది దాకా కూర్చోవచ్చు. ఈ జలపాతం చెట్టుకింద కాకతీయులనాటి 
విగ్రహాలు పడి ఉన్నాయి. కుంతాల జలపాతం రాష్ట్రంలో పేరుగాంచింది. వర్షాకాలంలో 
ప్రతిరోజు వందలాది మంది యాత్రికులు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి జలపాత 
దృశ్యాలను చూసి ముగ్గులవుతారు. కానీ ఇక్కడ యాత్రికులకు సరియైన రక్షణ 
లేనందున తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. ఈ జలపాతం దగ్గర 
సందర్శకులకు ప్రమాదాలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలి. పర్యాటకరంగం 
దీనిని మరింత అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో ఇది ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా 
రూపుదిద్దుకుంటుంది. ఈ జలపాతం పౌరాణిక గాథను, ప్రకృతి సోయగాలను 
ప్రముఖకవి బొందిడి పురుషోత్తంరావు “కళ్యాణ కుంతలం” అనే గేయ కావ్యంగా 
రచించారు. 
పొచ్చెర జలపాతం : 

భోథ్‌ ప్రాంతమంతా ఉదకమండలం (ఊటీ) వాతావరణాన్ని కలిగి ఉంటుంది. 
ఈ ప్రాంతంలో వేసవి కాలంలో ఎండతీవ్రత తక్కువగా ఉంటుంది. చలిబాగా 
ఉంటుంది. ఏప్రిల్‌ నెలలో సైతం చలి ఎక్కువగా వుంటుంది. ఆదిలాబాద్‌ను 
పరిపాలించిన ఆదల్‌షా బోథ్‌ గ్రామంలో వేసవి విడిది చేసేవాడని ఒక బంగ్లాకూడా 
నిర్మించుకున్నాడని స్థానికులు చెప్పారు. ఈ ప్రాంతంలో ఏడు జలపాతాలు, కడెంవాగు 


ఆదిలాబాద్‌ జిల్లా చరిత్ర-సంస్కృతి 21 


ఉండడంవల్ల సప్త గుండాల జలపాత మంటారు. బోధ్‌ గ్రామానికి సుమారు మూడు 
కిలోమీటర్ల దట్టమైన అడవి ఉంది. పొచ్చెర గ్రామానికి దగ్గరగా ఉండడం వల్ల 
దీనికి పొచ్చెర జలపాతమని పేరు స్థిరపడ్డది. అటవీ ప్రాంతం నుంచి మెల్లగా పారుతూ 
పారుతూ జలపాతం తెల్లని నురగలతో గంతులేస్తుంటే మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. 
ఇక్కడ వన దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరింత శోభను కలిగించారు. ఇది 
మంచి వనభోజన కేంద్రం. దీనిని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తే గొప్ప దర్శనీయ 
స్థలంగా పేరుగాంచుతుంది. 
గుండి వాగు జలపాతం : 

దీనినే గాయత్రి జలపాతమని కూడా అంటారు. గ్రామస్తులు మాత్రం 
గాడిదగుండమనే పిలుస్తారు. ఇచ్చోడ మండలానికి తూర్పు దిక్కున సిరికొండ 
మండలంలో దట్టమైన అడవిలో ఉన్నది. కుంతాల, కనకాయి జలపాతాల కింది 
భాగంలో కడెంవాగు నుంచి పెద్ద పెద్ద బండలనుంచి దూకుతుంది. ఇది సుమారు 
52 అడుగుల ఎత్తునుంచి పారుతుంది. కింద పెద్ద గుండం ఎండాకాలంలో సైతం 
నిండి ఉంటుంది. రాత్రి సమయాలలో వింత సంగీత ధ్వనులవలె దీని ప్రవాహపు 
హోరు వినిపిస్తుంది. 2016 అక్టోబరులో ఇక్కడ జాతీయ రోపింగ్‌ పోటీలు జరగడం 
వలన ఈ జలపాతం జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపును పొందింది. 
కనకాయి జలపాతం : 

ఇచ్చోడ మండల కేంద్రం నుంచి పశ్చిమ దిక్కున వెళితే అక్కడ మెట్లు మెట్లుగా 
పారే కనకాయ జలపాతం మనల్ని కనువిందు చేస్తుంది. దీనిని కనదుర్గ జలపాతమని 
కూడా అంటారు. కనకాయి అంటే దుర్గాదేవి అని స్థానికులు చెప్పుకుంటారు. నల్లని 
రాతి చీరికల నుంచి వస్తూ గంతులేసే తెల్లని నీటి కెరటాలు మనసును కట్టిపడేస్తాయి. 
ఇక్కడ శివలింగాలు, దుర్గాదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. బజార్‌ హత్తూర్‌, సొనాల, 
పొచ్చర తదితర (ప్రాంతాల మధ్య ఉండడం పచ్చని చెట్లు పచ్చిక బయళ్లు ఉండడం 
వల్ల చుట్టు పక్కల జిల్లాల ప్రజలు దీన్ని సందర్శిస్తుంటారు. మూడు కాలాలు ఈ 
జలపాతం పారుతూ జలకాంతులతో అలరారు తుంటుంది. 
పిప్పిరి గుండం (పెద్దగుండం) : 

ఇచ్చోడ మండల కేంద్రానికి రెండుమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. 
దట్టమైన అడవుల నుంచి దుమికే ఈ జలపాతం ప్రజల్ని పరవశుల్ని చేస్తుంది. 
దీనినే పెద్దగుండం జలపాతమని కూడా అంటారు. పిప్పిరి గ్రామశివారులో 


22 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


ఉండడంవల్ల పిప్పిరిజలపాతమని పేరు వచ్చింది. జలపాత పరిసర ప్రాంతం ప్రకృతి 
అందాలతో యాత్రికుల్ని ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంత ప్రజలు జిల్లావాసులు సెలవు 
రోజుల్లో ఆదివారం నాడు వనభోజనాలు చేసుకుంటారు. అందుకే నవంబరు, 
డిసెంబరు నెలల్లో ఇక్కడ సందడి ఉంటుంది. 
గుంజాల జలపాతం : 

ఎత్తైన కొండల మీది నుంచి ఎగిరి గంతులేసే జలపాతం గుంజాల జలపాతం. 
భీంపూర్‌ మండల కేంద్రానికి రెండు కి.మీ. దూరంలో ఈ జలపాతమున్నది. ఇది 
పెన్‌గంగా నదీ తీరంలో ఉండడం, నాలుగైదు మండలాలలో ఇదొక్కటే ఉండడం 
వల్ల దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. పెన్‌ గంగానదికి ఆనుకొని ఉండడంతో, 
మరింత ప్రకృతి శోభను సంతరించుకున్నది. 
పారకప్పి జలపాతం : 

నార్నూరు మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పారకప్పి 
జలపాతముంది. దాదాపు 40 అడుగుల ఎత్తునుంచి పచ్చని చెట్ల మధ్య నుంచి 
కిందికి పారుతుంది. ఈ జలపాతాన్ని చూడడానికి చుట్టూ ఉన్న నాలుగైదు మండలాల 
నుంచి ప్రజలు వస్తారు. వర్షాకాలంలో ఇది మరింత ఉల్లాసాన్ని కలిగిస్తుంది. 


పండగలు 


ఆదిలాబాదు జిల్లా వివిధ సంస్కృతుల సమ్మేళనం. చుట్టు పక్కల మహారాష్ట్ర 
ఉండడం వల్ల భాషా సంస్కృతులు మిశ్రమంగా ఉంటాయి. పంజాబీలు, గుజరాతీలు, 
రాజస్థానీయులు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు, ముస్లింలు ఉండడం 
వల్ల ఉత్తర భారతీయ పద్ధతిలో దీపావళి, రాఖీ పండుగ దుర్గా నవరాత్రులను 
జరుపుకుంటారు. దసరా, హోళీ, సంక్రాంతి, మొహరం పండగల్ని పోలాల అమావాస్య, 
సట్టీ బొడ్డెమ్మ, పెత్రమాస, నాగుల పంచమిలను ఉత్సాహంగా జరుపుకుంటారు. గిరిజనుల 
గుస్సాడి పండగను ఆదిలాబాద్‌ జిల్లాకే ప్రత్యేకమైన పండగగా చెప్పుకోవచ్చు. రంజాన్‌, 
క్రిస్మస్‌, ఉగాది, మహాశివరాత్రి ఇతర రాష్ట్రాల వలెనే ఇక్కడ నియమనిష్టలతో చేస్తారు. 
పని సంస్కృతిని, ప్రకృతిని ఆరాధించే పొలాల, నాగుల పంచమి, చట్టి పెత్రమాసలు 
ఈ జిల్లాలో ఇంకా మిగిలి ఉన్నాయి. పొలాల పండుగ ఆదిలాబాద్‌లో మాత్రమే గిరిజన, 
మైదాన ప్రాంతాల వాళ్లు ఘనంగా జరుపుకునే ఏకైక పండుగ పొలాల. గిరిజనుల 
ఆకాది పండుగను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 


ఆదిలాబాద్‌ జిల్లా చరిత్ర-సంస్కృతి 23 


ఉగాది : 

ఉగాది పండుగను యుగాది, సంవత్సరాదిగా భావించి ఇక్కడి ప్రజలు 
జరుపుకున్నా ప్రధానంగా ఇది వ్యవసాయ దారుల పండుగ. వ్యవసాయ పనులను 
ఈ రోజునుంచే మొదలు పెట్టే ఆనవాయితి ఇక్కడుంది. పండుగకు రెండు మూడు 
రోజుల ముందే ఇంటికి, సున్నమేసి అలికిముగ్గులేస్తారు. రైతులు ఎడ్లను శుభ్రంగా 
కడిగి అలంకరిస్తారు. వృత్తి పనివాళ్లంతా ఆరోజు రైతులకు నాగలి, కర్రు మొదలగు 
ఇసిరెలు (పనిముట్లు) కొత్తవి తయారు చేసిస్తారు. పండుగ రోజు ఉదయం నాలుగు 
గంటలకే లేచి కొత్తబట్టలేసుకొని పెరుగు గటక నైవేద్యం వండి గొడ్డలి కొడవళ్లకు 
పూజచేసి అర్చిస్తారు. చేనులో ఆరె చెట్టుకింద ఐదు చిన్నరాళ్లు పేర్చి సున్నంరాసి 
వాటి ముందు గొడ్డళ్లను పెట్టి పూజచేస్తారు. ఆ రోజు ప్రతిఇల్లు విస్తార్లు తోరణాలతో 
పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. రైతులు జీతగాళ్లను వ్యవసాయం 
లేని వాళ్లను భోజనానికి పిలుస్తారు. ఆ రోజు బూరెల భోజనం ప్రత్యేకమైన వంట. 
పగటిపూట చేనులో తోగరి, జొన్నగుడాలు చేసి ఇల్లంతావెళ్లి తినివస్తారు. సాయంత్రం 
మహిళలు చేనులోకి వెళ్లి వ్యవసాయ పనుల్ని మొదలుపెట్టి వస్తారు. ఆరుకోవడం, 
సాయంత్రం పనులు మొదలు పెట్టడం ఆదిలాబాద్‌లో మాత్రమే చేస్తారు. విశ్వబ్రాహ్మలు 
ఇసిరెలకు (పనిముట్లు) గోగుపువ్వుతో పూజచేస్తారు. ఉల్లిపువ్వు మామిడి కాయను 
కూడా వేలాడదీస్తారు. ఆరురుచుల పచ్చడి చేసి ఇరుగు పొరుగు వారందరికి 
పంచుతారు. శెనగపప్పు బెల్లం ప్రసాదంగా పెడతారు. సాయంత్రం చేపలు తినడం 
ఈ పండుగ ప్రత్యేకతల్లో ముఖ్యమైనది. విశ్వబ్రాహ్మణులు (బ్రహ్మంగారిని 
నియమనిష్టలతో పూజిస్తారు. ఉగాదికి ముందు అమావాస్యనాడు కొత్త గోధుమల 
పిండి, కొత్తచింతపండు, మామిడికాయ, నెయ్యి బెల్లంతో చేసిన ప్రసాదం (కొత్త) 
స్వీకరిస్తారు. ఐదురోజులు పనులు నిలిపివేసి ఐదవరోజు మహానైవేద్యం (గారెలు, 
అప్పాలు, బెల్లం, నెయ్యి కిచిడిలో కలపడం) చేసి పనులను పునః ప్రారంభిస్తారు. 
ఉగాది రోజు అబద్దమాడినా, కొట్లాడుకున్నా సంవత్సరమంతా అట్లాగే జరుగుతుందని 
ఇక్కడి ప్రజల నమ్మకం. అందుకే ఆ రోజు శత్రువులు కూడా కలిసి ఉండే ప్రయత్నం 
చేస్తారు. 
మోహరం (పీరీలు/సవార్లు) పండుగ : 

ఆదిలాబాద్‌ జిల్లాలో మోహరం పండగను నియమంతో అన్ని మతాలు, 
వర్గాలు కులాలవాళ్లు కలిసి చేసుకుంటారు. ఐదురోజులు హుస్సేన్‌, అస్సెన్‌ 


24 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


యుధ్ధ వీరుల సంతావదినం. మొదటిరోజు నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో 
జరుపుకుంటారు. ఆదిలాబాద్‌ తాలుకాలో మరింత ఘనంగా దీనిని జరుపుకుంటారు. 
రుయ్యాడి, తాంసి, కప్పర్ల గ్రామాల సవార్లు మహిమగలవని ప్రజల నమ్మకం. రుయ్యాడి 
సవార్లు, తాంసి బుడ్డన్‌ సవారి ఇక్కడ ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. అన్ని సవార్లు 
దాదాపు గుండ్రంగా తిప్పుతూ ఆడిస్తే బండలనాగాపూర్‌, సావర్‌గావ్‌, పొచ్చెర సవార్లను 
మాత్రం పైకి లేపుతూ కిందికి దించుతూ ఎగిరిస్తారు. వీటికి గోధుమ రొట్టెబెల్లం, 
లేదా చక్కెరతో, మంచినెయ్యి చేసిన 'మలీదిను నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతిరోజు 
వ్యంగ్య నాటకాలతో వేషాలతో సవార్లు బంగ్ల ప్రాంతం జనంతో కిటకిటలాడుతుంది. 
ప్రవర్తన బాగా లేని వారిపై వీధి నాటకం లాగ ప్రదర్శించి వారి బుద్ధి మారేలా 
చేస్తారు. ఐదవరోజు ఉదయం ఐదు గంటలకు సంతాపగీతం పాడి నిమజ్జనం 
చేస్తారు. 

నాగుల పంచమి : 

ప్రజలంతా పుట్టలో పాలు పోసి జొన్న తొగరిపేలాలు జల్లుతారు. అక్కా 
చెల్లెండ్లు అన్నదమ్ముండ్లకు కండ్లు కడుగుతారు. అన్నదమ్ములు కానుకలు సమర్పిస్తారు. 
పొరపాటున వినాయక చవితిరోజున నెలవంకను చూసిన దోషానికి విరుగుడుగా 
ఈ నాటి పేలాలు తింటారు. ఇది కొందరి నమ్మకం. గిరిజనులకు ఇది ఎంతో 
పవిత్రమైన పండుగ. అడవిని నమ్ముకొని అడవిలోనే జీవించే గిరిజనులు ప్రకృతిని, 
క్రూరజంతువులను, విషసర్పాలను వేడుకునే ఆచారం నేటికీ కొనసాగుతున్నది. 
అక్షరాస్యతతోపాటు శాస్ర్తీయ దృక్పథం పెరగడం వల్ల కొందరు పాములు 
చనిపోతాయని పాలు పోయడం మానేస్తున్నారు. ఈ రోజున గిరిజన గ్రామాల్లో పెద్ద 
పెద్ద ఊయలలపై ఆడపడుచులు ఊగుతుంటారు. 
పోలాల పండుగ : 

ఈ పండుగను ఆదిలాబాద్‌లో మాత్రమే జరుపుకుంటారు. ఇది ప్రధానంగా 
రైతుల పండుగ. ఆరుగాలం దుక్కిదున్ని రైతుగాదెలు నింపే బసవన్నల రుణం తీర్చుకునే 
పండుగ. పండుగకు వారంరోజుల ముందటి నుంచే ఇండ్లను కొట్టాలను శుభ్రం 
చేసుకోవడం, చెట్టునారలతో తాళ్లు పేనడం, గజ్జెలు, గుంగుర్లు నానులను శుభ్రం 
చేసుకోవడం, ఎడ్లను కడిగేయడం మొదలవుతుంది. పండగ ఒకరోజు ముందు 
ఎడ్లనాలుకలకు ఉప్పురాసి 'మా ఇంటికి భోజనానికి రండని” ఎడ్లను పిలుస్తారు. 


ఆదిలాబాద్‌ జిల్లా చరిత్ర-సంస్కృతి 25 


పండుగరోజు రైతులంతా కొత్తబట్టలు వేసుకొని ఎడ్లను మీనరేకులతో కుశాటల 
(కిరీటాలు) తో జూళ్ళతో అలంకరిస్తారు. సాయంత్రం ఊరేగింపుతో దేవాలయాల 
చుట్టూ తిప్పుతారు. పెద్దకాపు తోరణం కొట్టి ఊరేగింపును ప్రారంభిస్తాడు. ఆరోజు 
బూరెలభోజనం ప్రత్యేకం. ఉన్నవాళ్ళు లేనివాళ్ళను భోజనానికి పిలిచి ఆదరిస్తారు. 
సంవత్సరమంతా ఎడ్లను కొట్టినా, ముల్లు గర్రతో పొడిచినా ఆ ఒక్కరోజు మాత్రం 
ఎంతో గౌరవంగా ప్రేమగా చూస్తారు. శ్రావణ మాసం నెలరోజులు మద్యం, 
మాంసానికి దూరమున్నవాళ్లు మరునాడు జల్సాగా గడుపుతారు. దీన్ని బొడగ పండుగ 
అంటారు 
పెత్రమాస పండుగ : 
ఇది తెలంగాణ అంతటా జరుపుకునే పండుగైనా ఆదిలాబాద్‌లో ప్రతివైష్ణవ 
భక్తులు జరుపుకునే పెద్దల పండుగ. దసరాకు పదిరోజుల ముందు అవావాస్య 
రోజున ఈ పండుగను జరుపుకుంటారు. కుటుంబంలో, వంశంలోని చనిపోయిన 
తాతముత్తాతలను ఇంకా వెనక తరాలవారిని స్మరించుకునే పండుగ ఇది. వంశానికి 
లేదా కుటుంబానికి వాళ్లు చేసిన సేవ, అభివృద్ధి త్యాగాలను జ్ఞాపకం చేసుకొంటారు. 
ఇది వారికి విధేయంగా ఉంటామని వారి ఆశయాలు కొనసాగిస్తామని మానసికంగా 
ప్రతిజ్ఞ చేయడమని అర్థం. ఈ రోజున గారెలు, అప్పాలు ప్రత్యేకంగా చేస్తారు. 
కొందరు మాంసాహారం కూడా చేసుకుంటారు. అయ్యవార్లను పిలిచి వారికి బియ్యం, 
పప్పులు దానం చేస్తారు. 
బొద్దెమ్మల పండుగ : 
తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ ప్రతీక. ఈ బతుకమ్మ పండుగనే 

ఆదిలాబాద్‌ ప్రాంతంలో బొడ్డెమ్మ పండుగంటారు. పెత్రమాస నాడే బాయి తవ్వి 
గద్దెలేసి ముగ్గులేస్తారు. మహిళలు డప్పులు, బాజాలతో 

“బొడ్డెమ్మ బొడ్డెమ్మాకోలు 

నీ బిడ్డె దొరసానీకోలు 

నీ బిడ్డె ఇంటికాడా కోలు 

ఎలవద్రిశెట్టూ కోలు” 


అంటూ పాటపాడుతూ ఊరి బయటనుంచి ఎలవద్రి చెట్టును తెచ్చి గద్దెమీద 
నాటుతారు. ఆరోజు నుంచి ప్రతి సాయంత్రం ఆడపడుచులు అలికి ముగ్గులేసి 


26 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


పువ్వులతో బొడ్డెమ్మను పేరిచి చుట్టూ తప్పెట్లతో ఆటలాడుతారు. రాత్రి 12 దాకా 
డీలమ్మడీలు, కోలాటం, దాగుడుమూతలు ఆడుతారు. పెత్రమాస, బొడ్డెమ్మలు, దసరా, 
దుర్గా నవరాత్రులు ఈ నాలుగు పండుగల సంగమమే బొడ్దెమ్మల పండుగ. ఇట్లా 
ప్రతిరోజు ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. పుట్టింటిబిడ్డలు తల్లిగారింటికొచ్చి 
పండగయ్యేంతవరకు ఉండి ఆటపాటలతో చిన్న నాటిస్నేహితులతో, తల్లిదండ్రులు, 
అన్నదమ్ములతో గడపడమే ఈ పండుగ ప్రత్యేకత. దీనిని ప్రకృతి పండుగని, పూల 
పండుగని కూడా అంటారు. తెలంగాణా ప్రాంతమంతటా దసరాకు ఒకరోజు ముందే 
నిమజ్జనం చేస్తే ఆదిలాబాద్‌ ప్రాంతంలో పౌర్ణమి అయ్యేంతవరకు ఒక్కచోట నెలరోజులు 
ఆడుతూపాడుతూ గడుపుతారు. ఇది కేవలం ఆడపడుచులు ఆడటానికి మాత్రమే 
పొడిగిస్తారు. నిమజ్జనం రోజున సాయంత్రం చెరువులో నిమజ్జనం చేసి రాత్రంతా 
సంబరంగా ఆడుతారు. చివరిరోజు మగవాళ్లంతా సద్దుల గుల్లలను తలపై మోస్తూ 
రెండు భుజాలపై చిన్న పిల్లల్ని ఎత్తుకుని బొడ్డెమ్మల వెంట వెళ్తారు. కొందరు కర్రసాము, 
అగ్గిబరాట ఆడుతూ పండుగకు మరింత ఉత్సాహాన్ని పెంచుతారు. 
దసరా పండుగ : 

తెలంగాణ పండుగల్లో ముఖ్యమైనది దసరా పండుగ. దీనికి పురాణగాథలున్నా 
ఇది ప్రత్యేకంగా రైతు విజయానికి ఉత్సాహానికి సంబంధించిన పండుగ. ఇది 
ఆశ్వీయుజమాసంలో 10వ రోజున దశమినాడు వస్తుంది. రైతు జూన్‌ నెలలో వేసిన 
పంటలో కొన్ని చిరుధాన్యాలు ఇంటికొస్తాయి. కొన్ని పంటలు నిండుగా ఆరోగ్యంగా 
అలరారుతాయి. ఈ పరిస్థితిలో రైతు విజయానందంతో పొంగిపోతాడు. తెలంగాణ 
ప్రాంతంలో ఈ రోజు పాలపిట్టను చూడడం ప్రత్యేక సంప్రదాయంగా చెప్పవచ్చు. 
సాయంత్రంపూట జొన్న ఆరె ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు 
ఇచ్చుకుంటూ పాదాభివందనాలు చేసుకుంటారు. అలాయ్‌బలాయి చేసుకుంటారు. 
పాండవులు విజయం సాధించిన రోజు, ఆయుధాలను జంబి చెట్టునుంచి తీసుకున్న 
రోజును విజయదశమిగా దసరాను పాటిస్తారు. అందుకే ఇప్పటికీ పల్లెటూళ్లల్లో 
జంబిచెట్టును (శమీ) పూజించే సంప్రదాయమున్నది. శ్రీరాముడు విజయం పొందిన 
దినమని కూడా దీన్ని అంటారు. పురాణేతిహాసాలు ఎట్లా ఉన్నా ఇది స్నేహానికి, 
ఆప్యాయతకు అనుబంధానికి, రైతు తన పంటను కండ్లనిండా హత్తుకున్న రోజు, ఈ 
దసరా పండుగ రోజు. 


ఆదిలాబాద్‌ జిల్లా చరిత్ర-సంస్కృతి 27 


తీజ్‌ : 

బంజారాలు చేసుకునే ముఖ్యమైన పండుగ “తీజ్‌. ప్రతి సంవత్సరం శ్రావణ 
మాసంలో వస్తుంది. పల్లెనుంచి పట్టణం దాకా బంజారా మహిళలు, పెళ్ళికాని 
ఆడపడుచులు చిన్న పిల్లలు ఉత్సాహంగా పండుగలో పాల్గొంటారు. 

ఇది తొమ్మిదిరోజుల పండుగ. రాఖీ పండుగ నాడు వెదురుతో చేసిన చిన్న 
గుల్లల్లో నల్ల మట్టిని తెచ్చి దానిలో గోధుమలు పోసి ప్రతిరోజు నీళ్లు పోస్తారు. ఇట్లా 
తొమ్మిది రోజులు పోస్తే గోధుమ మొలకలు ఆకుపచ్చగా అందంగా కనబడతాయి. 
వీటిని తీజ్‌రోజు మహిళలు గ్రామ పటేలు ఇంటిముందుంచి బతుకమ్మలాగ 
ఆడుతూపాడుతారు. తరువాత వాగులో గాని చెరువులోగాని నిమజ్జనం చేస్తారు. 
సంవత్సరమంతా పంటలు బాగా పండి శుభం కలగాలని మహిళలంతా ప్రార్థిస్తారు. 
యువకులు, యువతులు ఉయ్యాలలపై ఉత్సాహంగా ఊగుగూ ఆనందిస్తారు. 
పెండ్లికాని ఆడపిల్లలు పాటలు పాడుతూ నృత్యంచేస్తూ ఉంటే పెద్దలు డబ్బులు 
ఇస్తుంటారు. 

గిరిజనుల పండుగల్లో నాగుల పంచమి, అకాడి, చట్టి పండుగలతోపాటు 
దండారి (దీపావళి) అతి ముఖ్యమైనవి. ఈ పండుగ ఆకాడి నుంచి కొంచెం కొంచెం 
ప్రారంభమవుతుంది. ప్రత్యేక గదిలో ఉన్న సంగీత వాద్యాలు డోలక్‌, కాలికొమ్ము, 
గుమేల పర్ర, డప్పులు మొదలగు వాటిని బయటకు తీసి పూజ చేస్తారు. తరువాత 
ప్రతిరోజు సాయంత్రం డోలు వాయించడం నృత్యాలు చేయడంలాంటి సన్నాహక 
కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ సన్నాహక నృత్యాలతోనే కొత్తగా యువకులు 
చేరి వాటిని నేర్చుకుంటారు. దీనివల్ల ప్రతిసంవత్సరం కొత్తతరం కళాకారులు చేరి 
పండుగను సజీవంగా ఉంచుతున్నారు. 

దీపావళి ముందురోజు నుంచి వాయిద్యాల మరమ్మత్తు జరుగుతుంది. ఈ 
పండుగలో గుస్సాడి వేషం ముఖ్యమైనది. గుస్సాడి గుమ్మిని కొలామీలు మాత్రమే 
చేస్తారు. అడవికి వెళ్లి వెదురుబద్ధలు, వేలసంఖ్యలో నెమలీకలు తెచ్చి గుండ్రటి 
గుమ్మితలకు పట్టు అల్లి దానికి చుట్టి నెమలి పింఛాలు పెట్టి ముందు భాగంలో పెద్ద 
పెద్ద గుండ్రటి అద్దాలు పెడతారు. చెమ్మీ బిళ్ళలను కూడా అందంగా అలంకరిస్తారు. 

గుస్సాడి వేషం వేసే మనిషి శరీరానికి తెల్లమట్టిని రకరకాల డిజైన్లుగా 
అద్దుతారు. చెక్కతో చేసిన పులి, తోడేలు ముఖాలను ధరిస్తారు. శరీరానికి పులి 
చర్మం లేదా జింక చర్మం కట్టుకొని నడుముచుట్టూ కాళ్లకు గుంగుర్లు, గజ్జలు కట్టుకొని 


28 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


చేతిలో రోకలి దుద్దును పట్టుకొని లయబద్ధంగా నృత్యం చేస్తారు. “చచ్పోయ్‌ చచ్చోయ్‌ 
సామోయ్‌ సామోయ్‌” అనుకుంటూ ఆడవేషం వేసిన యువకులు మొగవారు కోలాట 
మేస్తారు. ఆ ఊరి పటేలు (పాట్ల) ఇంటిముందు ఒక స్తంభం చుట్టూ ఆడతారు. 
గుస్సాడి మాత్రం కోలాటం బయటనే ఆడతాడు. డోలక్‌ దరువులకు తగినట్లు ఆడుతూ 
ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. ఆ గూడెంలోని స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ 
పనులు మానేసి దండారిని దినమంతా చూస్తూ, ముచ్చట్లాడుతూ నవ్వుకుంటూ 
గడుపుతారు. 

ఈ పండుగ ప్రతి గూడెంలో జరుగుతుంది. గూడేనికి సత్సంబంధాలున్న 
మరో గూడెంకు వెళ్లడం ఆనవాయితి. పొరుగూరు నుండి వచ్చిన దండారి వారిని 
ఊరి పొలిమేరనుంచి మర్యాదగా తీసుకురావడం వీరి మానవీయ సంస్కారానికి 
నిదర్శనం. అతిథుల గుస్సాడీ నృత్యాలు, ఊరివాళ్ల మర్యాదలు పోటాపోటీగా 
ఉంటాయి. అతిథి దండారి డప్పులు డోలు, కాలికొమ్ముల వాద్యాలతో గూడెం లోపలికి 
ప్రవేశించడం ఒక గొప్ప అనుభూతి. గుస్సాడీనృత్య సంబరాల సందడిలోనే యువతీ 
యువకులు చూపులతో మాట్లాడు కొంటారు. కొన్ని జంటలు పెళ్లి చూపుల వరకు 
వెళ్తాయి. 

దీపావళి ముగిసిన తరువాత రోజు చేనులో ఇప్పచెట్టుకిందున్న చెంచుభీమన్న 
ముందు గుస్సాడి గుమ్మ వాయిద్యాలను పెట్టి పూజ చేస్తారు. తరువాత ఇంట్లో వాటి 
స్థానంలో సంవత్సరం దాకా ముట్టుకోకుండా భద్రంగా పెడతారు. దీనిని 'కాలిబోడి” 
పండుగని అంటారు. ఈ పండుగ గిరిజన తెగలన్నిటికి గొప్ప పండుగ. 
చట్టిపండుగ : 

ఆదిలాబాద్‌ జిల్లాలో చట్టిపండగను విలక్షణమైన పండగగా జరుపుకుంటారు. 
పాడి ఉన్న రైతు ఇంట్లో ఇది ఘనంగా జరుగుతుంది. పాలవ్యాపారస్తులు సైతం 
వారం రోజుల ముందునుంచే పాలు పెరుగును అమ్మడం ఆపేస్తారు. పండగరోజు 
నెయ్యి, పాలతో పాయసం (పాశం) చేస్తారు. చల్లచారు ఈ రోజు ప్రత్యేక వంట. 
బర్రెలను కడుపునిండామేపి శుభ్రంగా కడిగేసి బంతిపూలతో సింగారించి, పూజచేస్తారు. 
అప్పుడే కుక్కమెడలో కూడా పూలదండ వేసి పూజ చేసి పాశం నైవేద్యంగా పెడతారు. 
కార్తీక మాసంలో వ్యవసాయదారులు చేసుకునే జంతుడ్రేమను చాటే పండుగ ఇది. 
సంవత్సరాలు పాడినిచ్చి ఆరోగ్యాలు కాపాడిన బర్రెను ఎప్పుడూ యజమాని ఇంటిని 
కాపలాకాచే కుక్కను పూజించే రుణానుబంధ పండగ ఇది. రానురాను పాడిపంటలు 


ఆదిలాబాద్‌ జిల్లా చరిత్ర-సంస్కృతి 29 


అంతరించి పోతున్నా ఉన్నవాళ్లు మాత్రం సంస్కృతిని ఈ పండగల ద్వారా 
కాపాడుతున్నారనే చెప్పాలి. 
వినాయక చవితి : 

ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగే ముఖ్యమైన పండుగల్లో ప్రత్యేకమైనది. వినాయక 
చవితిని గొప్పగా జరుపుకునేపట్టణాలలో రాష్ట్రంలో ఆదిలాబాద్‌ రెండోది. మొదటిది 
హైదరాబాద్‌. చవితి నెలరోజుల ముందు నుంచే పండుగ హడావిడి మొదలవుతుంది. 
దాదాపు ప్రతి గల్లీలో వినాయకుడిని నిలబెట్టుకుంటారు. గణేశుని ముండపాల ఏర్పాటు, 
గణపతి విగ్రహాలను తయారు చేయడంలో నకాషీలు, చిత్రకళాకారులు 
నిమగ్నమవుతారు. ప్రతిష్టాపన నుంచి 11 రోజుల వరకు ఆదిలాబాద్‌ పట్టణమంతా 
సంద్రంగా ఉంటుంది. వినాయకుని అలంకరణలో కొత్త కొత్త రూపాలలో కళాకారులు 
నిర్వాహకులు పోటీపడతారు. ఈ మధ్య పల్లెల్లోనూ ఈ పండగ దండిగా జరుగుతుంది. 
నిమజ్జనంరోజున ప్రజలందరూ ఊరేగింపును చూడడానికి వీధుల్లో బారులు తీరుతారు. 
పల్లెల నుంచి కూడా భారీ సంఖ్యలో జనం వచ్చి ఉత్సవాన్ని తిలకిస్తారు. ఇదేరోజు 
ఉత్తమ అలంకరణకు వినాయకులకు బహుమతులనిస్తారు. 


30 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


3. ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 


ఆదిలాబాద్‌ జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర ఉండడం వలన మరారి, 
సంస్కృతి, భాషా సాహిత్యాల ప్రభావం ఇక్కడి ప్రజలపై పడింది. ఆదిలాబాద్‌లో 
కూడా హిందీ, మరాఠి భాషల్లోనే చదవడం, రాయడం, ఉర్దూ మీడియంలో 
పాఠశాలలుండేవి. ఈ ప్రాంతంలో మోడీ, మరాఠీ భాషల్లో రాసేవారు. ఇక్కడ వంద 
రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి మహారాష్ట్రలో తుకుడోజీ, కబీరు లాంటి 
ఆధ్యాత్మిక సామాజిక తత్త్వకవుల ప్రభావం ఇక్కడి వారిపై ఉండేది. అందుకే ఆదిలాబాద్‌ 
ప్రాంతంలో ఇతర ప్రక్రియలలోని సాహిత్యం కంటె, తత్వాలు, భజన గీతాలు మారు 
మోగేవి. ఇక్కడి కవులు రచయితలు కూడా తత్వాలనే విరివిగా రాశారు. ఉమ్మడి 
ఆదిలాబాద్‌ జిల్లాలో జగిత్యాలకు చెందిన రామసింహకవి, నిర్మల్‌కు చెందిన 
మునిపంతులు తరచుగా సాహితీ యాత్ర చేసేవారు. ఆదిలాబాద్‌కు సమీపంలో 
దేవాపూర్‌ గ్రామంలో 'యమునాబాయి' ముని పంతులుగారిని కొన్ని నెలలు అతిథిగా 
ఆదరించి భారతాన్ని రాయించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తత్వాలు 
భక్తరామదాసు కీర్తనలు ఇక్కడి కవులపై ప్రభావాన్ని చూపాయి. వీరందరి ప్రభావంతో 
తత్వసాహిత్యం, భక్తిగీతాలు రాసే కవులు ఎందరో పుట్టుకొచ్చారు. దాస సంప్రదాయం 
ఇంకా ఇక్కడ కొనసాగుతున్నది. 

దీనికి సమాంతరంగా పల్లెటూళ్లలో అచ్చమైన తెలుగులోనే జీవనం 
జరుగుతున్నది. పల్లె సాహిత్యమైన జానపదాలు చిరుతల రామాయణాలు ఊరూరా 
వెల్లివిరిశాయి. ఇక్కడ పుట్టి పెరిగిన మొదటి తెలుగు కవి ఎవరో తేలాల్సి ఉంది. 

ఆదిలాబాద్‌లో సాగిన నిజాం వ్యతిరేక, రైతాంగ పోరాటంలో ఇక్కడి జానపద 
గేయాలే పోరాట గీతాలయ్యాయి. ఇక్కడి సాహిత్యం, ప్రజాపోరాటాలు మహారాష్ట్రలోనూ 
ప్రభావం చూపాయి. 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 31 


పద్యకవిత్వం 


ఆదిలాబాదు జిల్లా తాంసి, బోథ్‌, కప్పర్ల ప్రాంతాలలో 1950కి పూర్వమే 
పద్య కవిత్వం వర్ధిల్లైనని కొందరు కవుల జన్మించిన సంవత్సరాలను బట్టి తెలుస్తున్నది. 
ఆడెపు నారాయణదాసు 1902 ఉదారి నాగదాసు, పరమేశ్వరయ్యలు 1910 
ప్రాంతంలో జన్మించడం వల్ల 1930-50 ప్రాంతంలో పద్యరచన ప్రారంభించారు. 
కాబట్టే 1960 నుంచి వీళ్ల పద్యాలు, తత్వాలు, పుస్తకాలు ప్రచురించబడ్డాయి. 
వీళ్లకంటే వంద సంవత్సరాల ముందే మునిపంతులు, రామ సింహకవి, 
నెరెళ్ల రంగాచార్యుల రచనలు ఊరూరా ప్రచారమయ్యాయి. ఈ కవుల తత్వాలు, 
మునిపంతులు భారతం ఇక్కడ (ప్రతి గ్రామంలో చేతిరాతలో ఉన్నది. పురాణ 
సప్తాహంలాగా ఇప్పటికీ వీటి పఠనం జరుగుతుంటుంది. 
లిఖిత సాహిత్యం కంటె ముందే యక్షగానాలు, చిరుతల రామాయణాలు, 
జానపదగేయాలు అశువుగా ప్రచారంలో ఉండేవి. 2000 సంవత్సరాల క్రితం నాటి 
లిఖిత పద్య కావ్యాలు నాటకాలు, యక్షగానాలు రచయితల గురించి పరిశోధించాల్సి 
ఉంది. 
1960 ప్రాంతం నుంచి సామల సదాశివ రచనలతో ఆధునిక సాహిత్యం 
విరివిగా వెలువడడం మొదలైందని చెప్పవచ్చు. 
తోడిశెట్టి రాములు : 
“పుట్టి నట్టియూరు పున్నెపు పూదోట 
చదువుల తల్లి పూజ సాగు నిచట 
విద్య నేర్చు గురులు వీధికి పదుగురై 
వెంగ్వపేట యందు వెలసినాను” 


అని తన పుట్టినూరును తలచుకుంటూ పద్యం రాసుకున్నాడు ఈ కవి. 
తోడి శెట్టి రాములు నిర్మల్‌కు దగ్గరలో వెంగ్వపేట గ్రామంలో పుట్టాడు. 
ఉద్యోగం కోసం ఆదిలాబాద్‌ వచ్చి ఇప్పుడు పట్టణంలోనే సిరపడాడు. ఆదిలాబాదుపె 
® ట్‌ = 
తన అవినాభావాన్ని 


32 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


“ఎదుల పురము యాస ఎరిగిన తత్త్వంబు 
పదిల పరచుభక్తి పద్యమయ్యె 
పదుగురాడునోట భాసిల్లును జాలు 
తెలుగు తీపిదనము తేటపడును” 
అంటూ చెప్పుకున్నాడు. 
తోటిశెట్టి రాములు సీనియర్‌ తెలుగు పండిత్‌గా ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి 
తీసుకుంటున్నాడు. సాహిత్య వాసన లేని కుటుంబంలో పుట్టి ఎం.ఎ. తెలుగు వరకు 
చదువుకొని సాహిత్యం, ఛందస్సు అలంకారశాస్తాల పై పట్టు సాధించాడు. 
“నెను రాయగలను ఛందోబద్ధపద్యమని” కసితో రాయడం మొదలు పెట్టాడు. 
2009 నుంచి ‘భగవద్గీత - భావార్థ దీపిక, సీతారామ చరితము”, సుందరకాండము”, 
“ఉత్తర రామ చరితము” ఇట్లా పది సంవత్సరాలలో వరుసగా నాలుగు పద్యకావ్యాలు 
ప్రచురించాడు. వర్తమాన ఆదిలాబాద్‌ పద్య కవుల్లో ప్రముఖుడుగా పేరుకెక్కాడు. 
రాములు రచించిన “భగవద్దీత -భావార్థదీపికి 147 పేజీల పుస్తకంలో 
సంస్కృతంలోని భగవద్గీతను పద్యరూపకంగా రాశారు. 701 సంస్కృత శ్లోకాల భావాన్ని 
701 పద్యాలలో రాశారు. అదనంగా 70 పద్యాలను స్వతంత్ర రీతిలో రాశారు. 
రచనా సౌలభ్యంకోసం, దేశీ ఛందస్సుమీద అభిమానంతోనూ తేటగీతి, ఆటవెలది 
పద్యాలను ఎన్నుకున్నారు. 
భగవద్గీతలో ఉన్న సారాన్ని చెదర నీయకుండా శ్లోకాల నుంచి తర్జుమా అని 
గుర్తించలేని రీతిలో భావాని కనుగుణంగా చక్కని అభివ్యక్తితో పద్యంగా మలిచారు. 
జీవితం, ప్రపంచం, కుటుంబం, స్వార్థం, ఆధిపత్యం, (ప్రేమానురాగాలు, జనన 
మరణాలు తదితరాంశాలన్నిటిని సహజంగా సులభశైలిలో రాశాడు. 
“మనసందలికోరికలును 
ఘనముగ విడనాడి యాత్యగమ్యము జేరన్‌ 


మననంబును రావించిన 
ననునతడగు స్థిర గుణండునాత్మను గాంచున్‌” 


అని కోరికలను జయించినవాడే నిజమైన మనిషి, జ్ఞాని అని పురాణ కాలం నుంచి 
ఇప్పటిదాకా ఈ కోరికలను జయించలేకనే యుద్దాలు, కుట్రలు జరుగుతున్నాయని 


చెప్తున్నాడు. 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 33 


“పాప చింతన లేనట్టి ప్రజల గూడ 
పాపముల జేయు పురిగొల్ప బలము యేది? 
ఎట్టి ప్రతికూల శక్తితో యిట్టి పనులు 
చేయుచుందునీ జీవుండు చెప్పు కృష్ణ” 


అని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగిన తీరును సరళ సుందరంగా చిత్రించాడు. 

రెండో కావ్యం 'శ్రీ సీతారామ చరితము”. చిన్నతనం నుంచి రామాయణంపై 
ఎనలేని ఆసక్తి, అభిమానమునే కవి రాములు నివేదించుకున్నాడు. ఈ పద్యకావ్యం 
మొత్తం సీస పద్య రూపంలో సాగుతుంది. రామాయణంలో అన్ని కాండల సారాంశాన్ని 
ఈ పద్య కావ్యంలో మనం చూడవచ్చు. 


“కలగంటి నిప్పుడే కాంతలారారండు 
దుర్భాషలాపండి దోషమికను 

జయ జయ రామునిక పజయము రావణునకు 
అసురుల యంతంబు ఆగదికను” 


అంటూ సీత కొచ్చిన స్వప్న వృత్తాంతాన్ని పొందికగా చిత్రించాడు. 

రాములు మూడో కావ్యం “సుందరకాండము”. 303 పేజీల ఈ కావ్యం 
కంద పద్యాలతో రాశాడు. ఈ కావ్యంలోనూ రామాయణంలో రమణీయ కాండయైన 
సుందరకాండలో హనుమంతుని అసలు రూపాన్ని వర్ణిస్తూ “ఉదయించే సూర్యునివలె 
వెదజల్లైను సోయగములు వింతగమనమున్‌” అంటూ ఈ పద్యంలో చిత్రీకరించాడు. 


“సుందర నదులను గాంచియు 

సుందర సెలయేర్ల చెంత జూచుచు నిన్నున్‌ 
అందున నినుగానక యా 

నందంబును బొందడయ్యె నాథుండ చటన్‌” 


అదొక వనంలా విషాదంలో మునిగిపోయిన సీతను చూసిన హనుమంతుడు మాట్లాడిన 
తీరును సహజమైన శైలిలో స్వాభావికంగా వర్ణించాడు. 

ఈ కవి ఇటీవలే 2016 సంవత్సరంలో “ఉత్తరరామ చరితము” అనే ద్విపద 
కావ్యాన్ని ప్రచురించాడు. రామాయణంలోని రాజుల బలపరాక్రమాలు, అంజనేయ 
జననం, బ్రహ్మతో వరాలు పొందడం, వైదేహి సీతమ్మగా జన్మించడం తదితర 
అంశాలను దేశీచ్చందస్పైన ద్విపదలో చిత్రించాడు రాములు. 


34 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


“ఇంపుగా కనిపించును యింతి బంధువుల 
చంపి యాకన్యల సరసంబు లాడ” 
“కన్నెల కన్నులు కాల్వలై పారె 

అన్న మెరుగని యబలల నేడ్చు” 


అంటూ దేవతాకన్యల విలాపమును వర్ణించాడు. ముప్పది ఎనిమిదవ సర్గలో 
సీతాస్వయం వరం తరువాత 


“తమరితో వియ్యంబు దండిది మాకు 
తమరి యాగమనము తండ్రి విధము” 
ధనము కానుకలెల్ల తమరికే చెందు 
తనయనిచ్చిన మాకు ధర్మంబు యౌను” 


అంటూ ఇరుకుటుంబీకుల మధ్య సాగిన సంభాషణ నేటి సంస్మారులైన వారి ప్రవర్తనను 
సూచిస్తుంది. 

ఈ కావ్యంలో కవి ఆపద, తేప తేపకు, ఇంపుగా, సరసం కనా అన్నె 
సింగారిని, పనిబడి లాంటి అచ్చ తెలుగు, ఆదిలాబాదు పదాలను పలుకుబడులను 
వాడి కావ్యానికి దేశీయ సొగసుల్ని అద్దాడు. సహజత్వాన్ని సమకూర్చాడు. నాల్లు 
కావ్యాలు దీక్షతో రాసిన రాములు రామభక్తులకు భారతాభిమానులకు, పద్య ప్రియులకు 
కవిత్వోత్సవం చేశాడు. 
ఆడెపు నారాయణదాసు : 

కుటుంబ పోషణ కోసం బట్టలు నేస్తూ పలువురు మెచ్చే పద్యాలు రాశాడు 
ఆడెపు నారాయణదాసు. ఇతడు బోథ్‌ గ్రామంలో 19.8.1902లో జన్మించి 
03.12.1979లో మరణించాడు. తన చివరి శ్వాస వరకు కవిత్వాన్ని అభిమానించాడు. 
చేనేత పరిశ్రమ అంతరించిన తరువాత ఖానిగీ ఉపాధ్యాయునిగా వివిధ గ్రామాల్లో 
పిల్లలకు చదువు చెప్పాడు. అయినా కవిత్వాన్ని మరచి పోకుండా 


“రవిచంద్ర తారలూ 
రాజిత కళలెల్ల 
నీశాన నంబిది 
నిజముగాను 


సప్తసంద్రంబులు 
అవి 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 35 


సత్యమునీయాజ్ఞ 
మితిమేరకీ సృష్టి 
మెలగినావి” 
లాంటి సున్నితమైన పద్యాలను ఆలవోకగా అల్లాడీ కవి. 
ఆడెపు నారాయణదానం “భారతావని శతకం”ను 1976లో 
ముద్రించుకున్నాడు. “సుబుద్ధి శతకం”, “లింబగిరి శతకం” అనే మరో రెండు శతకాలు 
రాసి ముద్రించాడు. భారతావని, సుబుద్ధి శతకాలలో సీస పద్యాలను, 'లింబగిరి” 
శతకంలో వృత్తాపద్యాలను రాశాడు. 
భారతావని శతకం దేశభక్తికి సంబంధించినది. దీనిలో దేశభక్తిని పెంపొందించే 
పద్యాలున్నాయి. మనిషి సత్ర్రవర్తన, నైతిక విలువలను పెంచే విధంగా, 'లింబగిరి 
శతకంలో ఆధ్యాత్మికమైన పద్యాలున్నాయి. నరసింహస్వామిని స్తుతించే పద్యాలు, 
భక్తుని ఆవేదన తదితర అంశాలున్నాయి. 
నూతన స్వతంత్ర భారత దేశం అవతరించిన తరువాత అప్పటి దేశనాయకుల 
వీరోచిత పోరాటం, భారతదేశాన్ని భారతమాతగా సంబోధిస్తూ తన ఆనందాన్ని 
చెప్పుకునే రచనలు ఆకాలంలో చాలా వచ్చాయి. నారాయణదాసుకూడా 
“సర్వేశ్వరా సృష్టి 
జాలంబు కర్తవై జీవకోటిని బుట్ట 
జేసినావు 
అజహరాదులకునూ 
ఆవర్ణ రూపువై 
ఇలను త్రిమూర్తులన్‌ 
నిలిపినావు” 


అని భరతభూమి ఎందరో మహాపురుషులకు జన్మనిచ్చినదని ప్రశంసిస్తూ తన దేశభక్తిని 
చాటు కున్నాడు. 

సుబుద్ధిశతకంలో సీసపద్యాలు సులభశైలిలో రాయబడ్డాయి. నారాయణదాసు 
ఛందస్సు కోసం రాసినట్లు కాకుండా కవిత్వంలో “ఛందస్సు ఇమిడి పోయేట్టు పద్యాలు 
రాశాడు. భావాన్ని మనసుకు హత్తుకునేట్టు రాశాడు. 


36 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


లింబగిరి శతకాన్ని మొత్తం వృత్తపద్యాలతో ముగించాడు. దీన్ని బట్టి చూస్తే 
ఈ కవికి దేశీ చృందస్సుమీద, సంస్కృత చందస్సు మీద కూడా పట్టు ఉన్నట్టు 
కనబడుతుంది. ఈ వృత్త పద్యాలన్నీ వృత్తంలో బంధించి నట్టు గాకుండా కవితా 
పరిమళాలు పాఠకుడిని కట్టి పడేసే విధంగా ఉన్నాయి. 

ఆదిలాబాద్‌ జిల్లాలో పద్యాలు రాసిన కవులలో నారాయణదాసు మొదటి 
వరుస వాడని చెప్పవచ్చు. 
నేరెళ్ల వేంకటాచార్యులు : 

పద్యాన్ని ఆలవోకగా రాయగల పండితకవి నేరెళ్ల వెంకటాచార్యులు. ఇతడు 
శతావధాని. సురవరం ప్రతాపరెడ్డి గోలకొండకవుల సంచికలోని తెలంగాణా కవుల 
చరిత్రలో శతావధాని వేంకటాచార్యుల పరిచయం ఉండడం ఆదిలాబాద్‌ సాహితీలోకం 
గర్వించ దగ్గ విషయం. 

ఇతడు కరీంనగర్‌ జిల్లాలోని బండలింగాపురంలో 1911 సంవత్సరంలో 
జన్మించాడు. తరువాత జీవికకోసం ఆదిలాబాద్‌ వచ్చి తాంసి గ్రామంలో స్థిరపడ్డాడు. 
వేంకటాచార్యులకు ఆనువంశికంగా సాహిత్యం వచ్చింది. 15వ ఏటనే అందమైన 
ఛందోబద్ధ పద్యాలు అల్లడం ఆరంభించాడు. సాహిత్యంలోనే గాకుండా సంగీత, 
చిత్ర శిల్చకళలలో నైపుణ్యమున్నవాడు. వెనుక తబలా ఉంచి చేతులు వెనుకకు తిప్పి 
లయబద్ధంగా వాయించేవాడు. ఆదిలాబాద్‌ సంగీతలోకంలో ఇదొక ప్రత్యేకమైన 
కళా నైపుణ్యం. 

ఆదిలాబాద్‌లో అవధానాలు చాలా చేశాడు. శతావధానం చేయడంలో 
సాటిలేనివాడుగా పేరుగాంచాడు. సంగీతం, సాహిత్యం, శిల్ప, చిత్ర లేఖనాలలో 
ప్రఖ్యాతులైన ఈ కవి 'రుక్మీణీకళ్యాణం”, కౌసల్యా పరిణయం, భక్తధృవ మొదలగు 
12 గ్రంథాలు రచించాడు. కొన్ని లభ్యంకాక పోగా “రత్నములు” అనే పద్య కావ్యం 
త్వరలోనే (ప్రచురించబడనుంది. 

వేంకటాచారి కవిత్వంలో భాషా సౌందర్యంతో పాటు భావగాంభీర్యం నిండుగా 
ఉంటుంది. వస్తువుకు పద్యం నడకను ఎన్నుకొని అర్థం, ఆకర్షణ రెంటిని 
పండించేవాడు. పద్యం అనగానే పౌరాణికమో, నీతి పద్యాలో అనుకుంటాము కానీ 
వెంకటాచారి వాటితో పాటు ఆకాలంలోనే సామాజిక సమస్యలపై మంచి పద్యాలు 
రాశాడు. చదువు మనిషి జీవితానికి ఎంత అవసరమో ఆనాడే గుర్తించి సరళమైన 


పద్యాలు రాశాడు. 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 37 


“విద్యార్థి దశను విడువక 
సద్యశముగ చదివి పిదప సంబర పడుచున్‌ 
సద్యువతిని పెండ్లాడియు 

ఉద్యోగము నొంది మనుట యుచితము యువకా” 


అంటూ విద్య విజ్ఞానాన్నే గాదు జీవితాన్నే మార్చేస్తుందని పద్యంలో చెప్పాడు. 
ఆనాటి కాలంలో రాజ్యాధికారులు నాయకుల నిరంకుశపాలనను ఈ కవి 
నిలదీశాడు. 


వెంకటాచారి సామాజికాంశాలతోపాటు ఆధ్యాత్మిక ధార్మిక విషయాలను కూడా 
పద్యంలో చెప్పాడు. ఇతడు ఛందస్సులో బంధకవిత్వాలలో ప్రయోగం చేసి దానికి 
మరింత కొత్త దనాన్ని అద్దగలిగాడు. ఆదిలాబాద్‌ జిల్లాలో పద్యకవిత్వం రాసేవారిలో 
వేంకటాచారి అగ్రశ్రేణిలోనివారు. వేంకటాచారి ఆనాటి సమాజిక, ఆర్థిక, 
రాజకీయాంశాలను తన ఖండకావ్యాలలో చిత్రించాడు. ఇతని రచనలపై పరిశోధనలు 
జరగాల్సి ఉన్నది. 
ఐలపురి సదాశివ : 
ఇతన్ని అందరూ తాంసి సదాశివ అని పిలుస్తుండే వారు. ఉదారి నాగదాసు 
సహచరుడు. సీస పద్యాలు, కందపద్యాలు అలవోకగా రాసేవాడు. భజన పాటలు, 
అశువుగా పాడుతూ రాసేవాడు. ఇతడు “సిర్పూరు సీమ” అనే పద్య కావ్యం రాశాడు. 
“శ్రీమంతుల దిగొచ్చినా, శ్రీ నించి లాలించినా 
తన పట్టు విడువ కుంటా శంకరుని చేపట్టెతల్లులారా 
మెడలోని తులసి మాలా సిగలోని పూలమాల 
నార చీరలు గట్టియు గడిపెగద తల్లులారా” 


మొదలైన పాటలను, కీర్తనలను రాశాడు. “శిశుపాలవధ” నాటకాన్ని రాసి 
ప్రదర్శించాడు. 'భజనమాల పాటల పుస్తకం” కూడా ముద్రించాడు. 
బొంత లచ్చారెడ్డి : 

లచ్చారెడ్డి 1936 సంవత్సరం అంగడి తాంసిలో జన్మించాడు. ఇతడు 
ఛందోబద్ధపద్యాలు రాయడంలో నేర్పు గలవాడు. మానవీయ విలువల కోసం ఇప్పటికి 
పరితపిస్తూ తన పద్యాలలో వాటిని పొందుపరిచాడు. 


38 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


“ఒక్క శిల్ప ఖండము జూడ 

జెర శిల్పి ఒక్క తమ్ముని కాలికి! అక్క నొకరు 

వ్రణము గడుగ కన్పించు! వనితజూడ 

స్త్రీ సహనమ్ము దర్శించె శిల్పమందు” 
ఆదిలాబాద్‌ సమీపంలోని జైనథ్‌ మండల కేంద్రంలోని జైనథ్‌ దేవాలయంలోని శిల్పం 
గురించి రాసిన పద్యం ఇది. అక్కను తన్నిన తమ్ముని కాలికి పురుగులు పడితే భార్య 
పక్కనే ఉన్నా అక్కనే నీళ్లు బోస్తూ శుభ్రపరుస్తుంది. ఈ శిల్పంకవిని కదిలించి పద్యం 
రాయించింది. స్తీ సహనం (ప్రేమలు వెలకట్టలేనివని గుర్తు చేస్తున్నాడు. 

కొమురం భీం త్యాగం గురించి లచ్చారెడ్డి చక్కని పద్యం రాశాడు. 


“కనక జోడెఘాటు కర్మిష్టి యనగాను 
గోండు యోధుడతడు ఘోరముగను 
న్యాయపోరు జేసెనైజాము సేనతో 
భూమిపై కొమురముభీముడనగా” 


అని నిజాముపై పోరాటం చేసిన గిరిజన వీరుడు, యోధుడని కీర్తించాడు. 
లచ్చారెడ్డి గోండ్వానా సంస్కృతి చిహ్నాలైన కోటలను చూసి మురిసిపోయి 
ముచ్చటపడి 
“అచటనచట పెక్కు 
ఆలయములు గలవు 
ఆదివాసీ గోండులాదరముగా 
గొలుచు నాగరాజు కొలువుండె కెస్తాయి” 


కేస్లాపూర్‌ జాతర గురించి ఆనాడే మంచి పద్యం రాశాడు. పల్లె భాషను 
పద్యాలలో వాడుకున్నాడు. 

1972వ సంవత్సరంలో వర్షాలు పడకపోవడం వలన తీవ్రమైన కరువు 
ఏర్పడింది. అప్పుడు ప్రజల ఇబ్బందులను గూర్చి ఒక పద్యంలో 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 39 


“బావులు, వాగులు, చెరువులు 
ఆవిరియయ్యెనకట 

యర్ముని రళ్ళిన్‌ 

త్రావుటకు ధరణి 

కరువే తావులనైనను జనులకు తాపములయ్యెన్‌” 


అంటూ సహజ రీతిలో కరువును వర్ణించాడు. యువత సాహితీరంగంలోకి రావాలని 
కవి ఈ పద్యంలో ... 


“కవితకు లోటు గల్లినది 
యువతకు మీ వంటి వారు ముందుకు వచ్చి” 


అంటూ 1974లోనే పిలుపు నిచ్చాడు. 
లచ్చారెడ్డి బాలసాహిత్యాన్ని కూడా సృృజించారు. చిన్న పిల్లలకు చిట్టి చిట్టి 
పద్యాలతో విజ్ఞానాన్ని వినోదాన్ని అందించే పద్యాలు, గేయాలు ఎన్నో రాశాడు. 
విద్యార్థులకోసం సరళమైన వ్యాకరణం కూడా రాశాడు. తన 84వ ఏట మూడు 
పుస్తకాలు ముద్రించుకోవడం అతనికి గల సాహిత్యాభి మానం ఎంతటిదో 
తెలుసుకోవచ్చు. 
ధప్పూరి శ్రీధరాచార్యులు శ్‌ 
ధప్పూరి శ్రీధరాచార్యులది ఆదిలాబాదుకు సమీపంలోని జైనథ్‌. ఆదిలాబాద్‌లో 
నివాసముంటున్నాడు. 2004 సంవత్సరంలో మనిషీ అనే శతకం ప్రచురించాడు. 
దీనిలో 108 పద్యాలు రెండు బాలగేయాలు కూడా ఉన్నాయి. ఇది చిన్న శతకమే 
అయినా పిల్లలకు పెద్దలకు పనికి వచ్చేది. మనిషి ఉత్తముడైతే సమాజం దేశం బాగు 
పడుతుందని ఈ కవి అభిప్రాయం. మంచి మనిషికి ఏమేమి ఉండాలో ఈ శతకంలోని 
పద్యాలలో ఉన్నాయి. 
శతకాలన్నీ దాదాపు భక్తిదాయకాలే అయినా వేమన, సుమతి, భాస్మర లాంటి 
నీతి శతకాలు చాలా ప్రసిద్ధిని పొందాయి. శ్రీధరాచార్యకూడా... 
“కసినే కృషిగా మార్చుకో 
కసి పెంచుకొ ప్రగతి మీద కఠినత తోడన్‌” 


అంటూ ఏ పనినైనా కసితో చేస్తే తప్పకుండా ఫలితాన్నిస్తుందని అంటున్నాడు. 


40 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


“ఆలిని నమ్మని వాడై 
పలుబాధలు పెట్టువాడు 
పతిగా తగడున్‌” 


భార్యను నమ్మనివాడు, భర్తనే కాదంటున్నాడు. ఇంకా శతకంలో 


“మందులు మాకులు అందక 
పేదల ప్రాణములు వదలిబెట్టుట జూడన్‌ 
పదవుల నిచ్చుటయె ప్రజల బాపము” 


పేదల ఆరోగ్యాలను పట్టించుకొని ప్రభుత్వానికి పదవులను ఇవ్వడమే పెద్ద 
పాపమంటున్నాడు. 


“రాళ్ళకుమొక్కిన దేవుడు 
కళ్లకు కనబడుటకల్ల” 


అంటూ గుళ్లూ గోపురాల కంటే పేదలకు సహాయం చేయడం మేలు. ఇట్లా 
మణిపూసల్లాంటి పద్యాలు రాసే కవులే పద్యాన్ని బతికిస్తున్నారు. 

శ్రీధరరాచార్యులు “లక్ష్మీనారాయణ స్వామి క్షేత్ర మాహాత్యము” అనే సంక్షిప్త 
చరిత్ర కావ్యం రాశాడు. జైలు చేరిన న్యాయం, పునర్నవం, కన్నీరు కథ కవితా గేయ 
సంపుటాలు ఆముద్రితాలు. ఇతను 1983 సంవత్సరంలో జిల్లాస్థాయిలో ఉత్తమ 
ఉపాధ్యాయ అవార్డును పొందారు. 


కాకరాల పద్మాకర్‌ : 


“ఒక మహోదథి ఒడిలోన ఒదిగియున్న 
రత్నరాసులు కల్పింపరావు గాని 
ఎగిసి పడియెడి తరగలే ఎదురు వచ్చు 
కృష్ణశాస్త్రి గంభీర సహృదయగతిని” 
ఇట్లా గంభీరమైన భావాన్ని గంభీరంగా చెప్పే నేర్చుగల పద్యకవి పద్మాకర్‌. 
ఇతడు చెన్నూరుకు చెందినవాడు. ఆదిలాబాద్‌ వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. ఆదిలాబాద్‌ 
జిల్లాలో పద్యకవిత్వాన్ని రాసే కవులలో ఇతడు ముందు వరుసలో ఉంటాడు. 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 41 


పద్మాకర్‌ - పద్యానికి సరుకు సరంజామాలైన ఛందస్సు, అలంకారాలను 
అవుపోసన పట్టినవాడు. అందుకే పదాలు ఆలవోకగా వచ్చివాలుతాయి. ఇతడు 
విభిన్న వస్తువులపై భావయుక్తమైన పద్యాలు రాశాడు. 


“విశ్వము మాన వాభ్యుదయ వేదికగా వెలుగొందగా వలెన్‌ 
విశ్వము ప్రేమ ధారలు స్రవించెడి పూత ధరిత్రి కావలెన్‌” 


అంటూ ప్రపంచమంతా ప్రేమాను రాగాలతో విలసిల్లాలనికోరుకుంటున్నాడు. 


“ఆశకొరకుగాక ఆశయ సిద్ధికై 
బ్రతుక నేర్చినట్టి బ్రతుకు బ్రతుకు” 


అని ఆశకోసం గాకుండా ఆశయం కోసం బతికేదే నిజమైన బతుకని బతుకు 
పరమార్ధాన్ని ఆ పద్యంలో వివరించాడు. 

పద్మాకర్‌ గత నలభై ఏండ్లుగా వివిధ అంశాలపై దేశీ, వృత్త పద్యాలు రాశాడు. 
కానీ ఇంతవరకు పుస్తకంగా ప్రచురించలేదు. పద్యరచనా రహస్యం తెలిసిన ఇటువంటి 
కవుల పద్య సంపుటాలు వస్తే పద్య ప్రియులకు ఎంతో సంతోషం కలుగుతుంది. 
నల్లాని చక్రవర్తుల పట్టాభి రామాచార్యులు : 

రామాచార్యులు శ్రీ మద్భగవత్‌ గీతామృతమనే భజనపాటల పుస్తకం రాశాడు. 
88 పేజీల ఈ పుస్తకంలో భజన పాటలే గాకుండా సామాజిక గీతాలు, పాటలు, 
పద్యాలతోపాటు కొంత వచనం, హిందీపాటలు తెలుగులిపిలో ఉన్నాయి. పిల్లల 
పాటలు, దేశభక్తి గీతాలు ఈ పుస్తకానికి నిండుదనాన్నిచ్చాయి. 
కోవెల శ్రీనివాసాచార్యులు : 

తెలుగు సాహిత్యంలో పిహెచ్‌.డి. చేశాడు. 1984లో పెంబి వేంకటేశ్వర 
శతకాన్ని రచించాడు. దీనిలో 108 పద్యాలున్నాయి. ఆటవెలదులతో ఈ శతకం 
రాయబడింది. 


“పరసతులను జూచి పరిహసింపగరాదు 


మాతృభావనకు మదితలంప” 


అంటూ సాగుతుంది ఇతని పద్యాల నడక. శ్రీనివాసచార్య జన్మస్థలం వరంగల్లు, 


నివాసం ఆదిలాబాద్‌. 


42 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


నేరెళ్ల రంగాచార్యులు : 

స్వర్గీయ నేరళ్ల వేంకటాచార్యుల కుమారుడితడు. 'అరుణోదయం అనే గ్రంథం 
రాశాడు. ఇది పులాజీ బాబా జీవిత బోధనల గురించినది. రంగాచార్యులు 
ఛందోమయమైన పద్యాలనే గాకుండా వివిధ పత్రికలలో కథనాలు, గేయాలు, వచన 
కవితలు, సమీక్షలు, వ్యాసాలు రాస్తుంటారు. 


“పల్లెతల్లి పిలుస్తుంది సోదరా 


తల్లఒడికి చేరుకోర సోదరా” 


ఇట్లా మధురమైన శైలిలో మాండలిక సొగసులతో సాగుతుంది ఇతని రచన. 
ముంజం జ్ఞానేశ్వర్‌ వ 

ఇటీవలే జ్ఞానేశ్వర శతకాన్ని ప్రచురించాడు “రైతే రాజు ఇలన్‌ కృతార్థుడయితన్‌ 
రౌద్రంబు వర్షాల యందున్‌” అంటూ రైతు జీవితం మీద చక్కని పద్యాలు రాశాడు. 
భక్తి భావానికి సంబంధించిన పద్యాలే గాకుండా మహిళలపై కేస్లాపూర్‌ నాగోబా 
జాతర తెలుగుభాష మీద పలు పద్యాలు రాశాడు ఈ కవి. 
సామల శ్రీవర్ధన్‌ వ 

ఛందో బద్ధ కవిత్వమంటేనే ఇతనికి అభిరుచిమెండు. సినారె ప్రభావంతో 
ముప్పైఏళ్లక్రితం పద్యాలు రాశాడు. సామలసదాశివ కుమారుడు శ్రీవర్ధన్‌. ఇతని 
పద్యాలు భారతి, ఆంధ్రప్రభ, స్రవంతి వంటి సాహిత్య పత్రికల్లో ప్రచురించబడ్డాయి. 
బుర్రి నీలకంఠరావు : 

పద్యం, వచనం, గేయం, నాటకం, తదితర ప్రక్రియల్లో మంచి ప్రవేశమున్నకవి. 
ఇటీవలే తన 65వ ఏట 'నీలిదొరవన్నెలు” అనే పద్య కావ్యాన్ని ప్రచురిస్తున్నాడు. పల్లె 
జీవన విధానాన్ని గురించి అందమైన పద్యాలు రాశాడు. 


“తెల్లారంగనె ఎద్దుల 
బళ్లంతయు నీళ గడిగి 
ఒప్పుగ జూళ్ళన్‌” 


అంటూ ఎడ్ల పండుగ (పొలాల) గురించి పల్లె పదాలతో పద్యాలు అల్లాడు. 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 43 


మహేందర్‌ రెడ్డి: 

పద్యకవిత్వాన్ని నిబద్ధతతో రాస్తున్న యువకవి మహేందర్‌ రెడ్డి. ఈయన 
“పగడాల జగడాలినే శతకం రాశాడు. 
మెట్‌పల్లి శంకరయ్య : 

ఇచ్చోడలో ఉండే శంకరయ్య మరారీలోని నామదేవుని గీతాలను తెలుగులోకి 
అనువదించి పుస్తకంగా ప్రచురించాడు. 
గంగారామ్‌ : 

స్వర్గీయ గంగారామ్‌ది తాంసి మండలంలోని ఘోట్మూరుగ్రామం. ఇతను 
50 సంవత్సరాలు క్రితం కందపద్యాలు, భజన పాటలు రాశాడు. ప్రస్తుతం ఇవి 
అలభ్యాలు. 

ఉద్యోగరీత్యా ఆదిలాబాద్‌కు వచ్చిన ఇతరజిల్లాల వారు, కొందరు పట్టభద్రులు, 
పద్యగేయ, వచన సాహిత్యాలను పరిచయం చేశారు. 1950 తరువాత ఇదిమరింత 
విస్తరించి ఆధునిక, ప్రాచీన ప్రక్రియల రచన మొదలైంది. సదాశివ, లక్ష్మ్యయ్యలాంటి 
వారితో సాహితీ సంస్థలు ఆవిర్భవించాయి. కవి సమ్మేళనాలు, చర్చలు, అవధానాలు 
పుంజుకున్నాయి. 1970 తరువాత ప్రామాణిక నవల, కథలతోపాటు వచన కవిత్వం, 
సాంఘిక నాటకాలు చదవడం, రాయడం మొదలైంది. గత ఇరవై ముప్పై సంవత్సరాల 
క్రితం ఆదిలాబాద్‌ పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల్లో కథ, నవలలు కూర్చొని చదివే 
వాళ్లు. దీనికి సమానంగా మరాఠీ, హిందీ కథలు నవలల్నికూడా చాలామంది 
చదివేవారు. ఇప్పటికీ గాఢంగా సాహితాన్ని చదివే పాఠకులకు ఇక్కడ కొదవ లేదు. 

1980 తరువాత ఆదిలాబాద్‌లో పాఠశాల, కాలేజీల్లో చదువుకున్న వారు 
పెరగడం, భాషా, సాహిత్యాల చైతన్యం కలగడంతో నవల, కథ వచన కవిత ఇక్కడి 
వాళ్లు రాయడం మరింత పెరిగింది. ఇంతటి విసృత నేపథ్యంలోంచి తెలుగు 
సాహిత్య ఉద్యమాల్లో, తెలంగాణా రాష్ట్ర సాధన వరకు సమకాలీన సాహిత్య ఉ 
ద్యమం దాకా ఇక్కడి కవులు రచయితలు కళాకారులు పాల్గొన్నారు. ప్రతి సాహిత్య 
ఉద్యమంలో ఆదిలాబాద్‌ జిల్లా కవులు రచయితల పాత్ర కీలకంగా ఉంది. ప్రజా ఉ 
ద్యమాల్లోనూ ఆదిలాబాద్‌ జిల్లా కవులు రచయితలు తమ వంతు సాహిత్య కృషి 
చేస్తున్నారు. 


44 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


ఆధునిక సాహిత్యం 


దాక్టర్‌ సామల సదాశివ : 

డా॥ సామల సదాశివ ఆదిలాబాద్‌ నివాసి. పుట్టినూరు ఇప్పటి కొమురంభీం 
జిల్లాలో దహెగాం మండలం, తెనుగుపల్లె. ఉద్యోగరీత్యా ఆదిలాబాద్‌కు వచ్చి 
శాశ్వతంగా ఇక్కడే స్థిరపడ్డారు. హిందీ, మరారీ, ఉర్దూ, ఫారసి సాహిత్యాలలో 
పండితుడు. ఉర్దూ, పార్ఫీ సాహిత్యాలను తెలుగులోకి అనువాదం చేశారు. తెలుగు 
నుంచి ఉర్లూ, హిందీ, పార్ఫీ సాహిత్యాల రచనలను పరిచయం చేసి భాషా సాహిత్య 
వారధిగా నిలిచారు. '“అమ్షద్‌ రూబాయిలు, మీర్జాగాలిబ్‌, పార్ఫీకవుల కవితా సామాగ్రి 
తదితర పుస్తకాలలోని మాధుర్యాన్ని భావుకతను అర్థం చెదరకుండా అనుస్ఫజన 
చేశారు. వాటిని చదువుతుంటే ఆకవులు తెలుగులోనే రాశారా అన్నట్లు అనిపిస్తుంది. 

మరారీ నుంచి కేశవసుత్‌ను అనువదించి మరారీ సాహిత్య విలక్షణతను 
తెలుగువారికి అందించారు. 

సదాశివకు సంగీతంలోను పరిచయమున్నది. హిందుస్తానీ సంగీతమంటే 
ప్రత్యేకాభిమానం. అందుకే సంగీతాన్ని గురించి పత్రికల్లో మంచి వ్యాసాలు రాశారు. 
సంగీత సంగతులను మామూలు మనుషులకు సైతం అర్థమయ్యే విధంగా రాశారు. 
హిందుస్తానీ సంగీత విద్వాంసులు, నాయికలు, ఘరానాలు, కచేరి నిర్వహణ, 
సంగీతాభిమానుల నిబద్ధత మొదలగు అంశాలను సులభమైన శైలిలో రాశారు. 
సంగీతాభిమానుల అమితమైన అభిమానాలవల్ల ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త, 
మిసిమి వంటి చాలా పత్రికలకు వ్యాసాలు రాశారు. వాటిని వరుసగా స్వరలయలు, 
సంగీత శిఖరాలు, మలయమారుతాలు అనే పుస్తకాలుగా ప్రచురించారు. 

సదాశివ తెలుగు వాడిలా, తెలంగాణ వాడిగా, తెలంగాణ భాషనే 
మాట్లాడేవాడు. అతని వాక్యమూ అంతే సాదాసీదాగా ఉంటుంది. సదాశివ వచనం 
తెలుగు సాహిత్యంలో ప్రత్యేకతను సంతరించుకున్నది. అతని సాహితీ జీవితం, 
అనుభవాలు వీటన్నిటిని కలిపి 'యాదిపేరుతో “వార్త దినపత్రిక ఆదివారం 
అనుబంధంలో ధారావాహికగా ప్రచురించారు. “యాది” పుస్తకంగానూ ప్రచురించాడు. 
యాది పుస్తకంలో సుమారు 70, 80 సంవత్సరాల తెలంగాణ జీవితం, ఆనాటి 
పరిస్థితులు కనబడుతాయి. ఏడు దశాబ్దాల తెలుగు సాహిత్యధోరణులు, పరిణామాలు 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 45 


కూడా తెలుస్తాయి. అప్పటి తెలంగాణా కవులు రచయితల మీద ఆంధ్ర కవులు, 
రచయితల చిన్నచూపును కొన్ని చోట్ల ప్రస్తావించారు. ఒక్క సాహిత్యమే కాదు ఆనాటి 


ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు స్పష్టంగా యాదిలో ప్రతిబింబిస్తాయి. యాదిలో 
ఆనాటి తెలంగాణ ప్రజల జీవిత చిత్రాలను చూసుకోవచ్చు. 

మామూలు తెలుగు పండితులుగా సదాశివ తన జీవితం ప్రారంభించారు. 
పలుభాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ 
విరమణ పొందాడు. 1970 ప్రాంతంలో ఏడవ, తరగతి తెలుగు వాచకంలో గిరిజన 
విప్లవ వీరుడు కొమురంభీం’ పాఠాన్ని రచించి దానిలో పెట్టించి తెలుగువారికి ఆ 
యోధుడిని తొలుత పరిచయం చేశారు. 

సదాశివ చిత్రకారుడు కూడా. తీరిక సమయాల్లో భావ గర్భితమైన మంచి 
మంచి చిత్రాలు గీశారు. వాటర్‌ పేంటింగ్‌లో మంచి ప్రవేశమున్నది. 

సదాశివ మొదట 1952లో ఛందస్సులో పద్యాలు రాశారు. సురవరం 
ప్రతాపరెడ్డి సూచనతో వచనం వైపు మళ్లారు. అదేకాలంలో '“అపశ్ళతి, రేవతి” అనే 
నవలలను రాశారు. అపశ్చతిని ప్రచురించారు. కొన్ని కథలు కూడా రాశారు. “సుజాత 
పత్రికలో నాలుగు కథలు ప్రచురించబడ్డాయి. 

సదాశివ బహుభాషా పాండిత్యానికి, సాహిత్య కృషికి గాను, అవ్హుద్‌ 
రుబాయిలును అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తమ అనువాద గ్రంథంగా పురస్కారాన్ని 
అందజేసింది. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ఉర్ణూ అడ్వయిజరి కమిటీ సభ్యులుగా 
చాలా కాలం పనిచేశారు. తెలుగు విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం 
గౌరవ డాక్టరేటుతో సత్మరించాయి. 'స్వరలయలు' పుస్తకానికి 2011లో కేంద్ర సాహిత్య 
అకాడమి పురస్మారం లభించింది. రాజీవ్‌ ప్రతిభా పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వమిచ్చి సత్కరించింది. ఇటు సాహితీవేత్తగా, అటు సంగీత విశ్లేషకులుగా 
విశేష కృషి చేసి తెలంగాణ సాహిత్యంలో చిరకాలం నిలిచిపోయారు. సదాశివ 
జీవిత చరిత్రను ఆయన చిన్న కుమారుడు సామల రాజవర్ధన్‌ ఇటీవల రచించారు. 


46 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


కథ, నవలా రచయితలు 


వసంతరావు దేశ్‌ పాండె : 

“అడవి నవల అనగానే వసంతరావు దేశ్‌ పాండే గుర్తుకొస్తారు. గిరిజనుల 
జీవితం మన కండ్లముందు కదలాడుతుంది. 1950-80 వరకు గిరిజనులు 
అనుభవించిన చిత్ర హింనలు, దోవిడీ వర్గం దౌర్జన్యాలు రోజురోజుకు 
పెరుగుతుండడంతో గిరిజనుల్లో అసహనం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా ఇది 
పెల్లుబికి ఇంద్రవెల్లి సంఘటనకు దారి తీసింది. ఈ నేపథ్యం నుంచి వచ్చిందే అడవి 
నవల. దానికొనసాగింపే ఊరు. తరువాత “అనూహ్య” “భూమి గుండ్రంగానే 
ఉండాలి” “కల నిజమాయే” నవలలు. 

తెలంగాణా నవలా సాహిత్యంలో అడవి నవలకు ప్రత్యేక స్ట్థానమున్నది. 
ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజనుల బతకుపోరును మైదాన ప్రాంతాల దోపిడిని గిరిజనుల 
అమాయకత్వాన్ని దేశ్‌ పాండె సజీవంగా చిత్రించారు. అడవి నవలకు గొప్ప చారిత్రక, 
సాంస్కృతిక నేపథ్యముంది. నేపథ్యం బలంగా ఉన్న రచనలు చరిత్రలో ప్రసిద్ధరచనల 
య్యాయిని అందరికీ తెలుసు అందుకే “దేశ్‌పాండె కథా వస్తువుల్ని పాత్రల్ని కూడా 
నేపథ్యం నుంచి విడదీయడానికి ఏమాత్రం వీలుకాద”ని ప్రముఖ విమర్శకులు 
వల్లంపాట వెంకట సుబ్బయ్య అన్నారు. 

సంప్రదాయం, దోపిడీ వర్గం, పాలక వర్గం నాటి నుంచి నేటిదాకా ప్రజల్ని 
ఏవిధంగా హింసిస్తున్నామో (ప్రజల్ని స్వేచ్చగా తమ బతుకుల్ని తాము ఎందుకు 
ఎందుకు బతకనివ్వడం లేదో అన్నది దేశ్‌పాండే అడవి ఇతర నవలల్లోని అంతస్పూత్రం. 
ఇతడు తెలంగాణ యాసలో నవలల్నిరాయడం వల్ల జనంలోకి అవి అంత 
దగ్గరికెళ్లాయి. 

ఊరు నవలలో గిరిజనులు భూమి కోసం ఎంతగా సంఘర్షిస్తున్నారో రచయిత 
వాస్తవంగా చిత్రించాడు. దినదినం తీవ్రమవుతున్న సమస్యలు వాటి పరిష్కారాల 
కోసం దారులు వెతకడంలో వాటిలో ప్రజా ఉద్యమాలు పెల్లుబుకడం, తీవ్రవాదం 
మరింత విస్తరించడం వాటికి యువత ఆకర్షితులవడంగమనించిన ప్రభుత్వం గిరిజన 
యువతకు ఉద్యోగాలు ఇచ్చింది. ఉపాధ్యాయులు గూడాలను, ఊర్లను వదిలి మండల 
జిల్లా కేంద్రాలలో ఉండడం లాంటి సంఘటనల్ని ఎంతో నేర్పుతో మలిచాడు రచయిత. 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 47 


అడవి, ఊరు నవలల్లోని త్యాగానికి, వీరత్వానికి స్తీమూర్తులైన గిరిజన స్త్రీలు, 
జంబుబాయి, ఇనుబాయి, దేవుబాయిల బతుకుపోరును చిత్రించిన తీరు 
ప్రశంసనీయం. 

సంప్రదాయాన్ని ధిక్కరించి ఎటువంటి కట్టుబాట్లు లేకుండా స్వేచ్చగా తనకు 
తాను బతకాలనుకున్న ఓ చదువుకున్న మహిళ సాహసజీవిత చిత్రణనే అనూహ్య 
నవల. 

అనూహ్య అవివాహిత, అభ్యుదయవాది, డిగ్రీ కాలేజీ లెక్చరర్‌. ఆచారాలు 
సంప్రదాయాల నుంచి బయటపడి స్వేచ్చగా బ్రతకాలనే ఆశయం గలది. కానీ 
అనూహ్య జీవన విధానం సంప్రదాయ వాదులకు నచ్చదు. ఒక భారతీయ మహిళ 
తల్లి కావాలంటే పెండ్లి అక్కరలేదని, ఆడ, మగ ఇద్దరి మనసులు కలుసుకోవడమే 
అసలు పెండ్లనే అభిప్రాయంతో జీవించడమే ఈ నవల ఇతివృత్తం. సమకాలీన 
మహిళా చైతన్యాన్ని, స్వేచ్చను తెలియజేసే కథాంశాన్ని ఎన్నుకోవడం రచయిత 
స్వేచ్చాదృక్పథాన్ని పట్టి చూపుతుంది. కథాంశానికి తగిన పాత్రల ఎన్నిక రచయిత 
పరిణతి చెందిన వస్తు-శిల్పాలని నిర్వహణకు నిదర్శనం. 

దేశ్‌పాండే మరో నవల “భూమి గుండ్రంగానే ఉండాలి. గత 40 
సంవత్సరాలుగా భారతీయ వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన 
విషపూరితమైన మార్పులను అక్షర బద్ధం చేశాడు రచయిత. 

బక్కన్న భూదేవిలు సన్నకారు రైతు దంపతులు. ఆధునిక వ్యవసాయానికి 
అలవాటు పడి చివరికి అప్పుల పాలవుతాడు బక్కన్న. ఇతని లాగే దేవన్న అనే రైతు 
కూడా బాకీలలో మునిగిపోతాడు. చివరికి దేవన్న ఆత్మహత్యా యత్నం చేస్తాడు. ఈ 
నవలలో బక్కన్నకు అతని భార్య భూదేవి కుటుంబ వ్యవహారంలోనే కాదు, వ్యవసాయ 
పనుల్లోనూ వెన్నంటి ఉన్న ఉత్తమ మహిళ. పంటకు గిట్టుబాటు ధర రాక తీవ్రమైన 
మనోవేదనతో బక్కన్న పంటనంతా కాల్చేస్తాడు. వ్యవసాయరంగంలో రైతు తీవ్రమైన 
మానసిక సంఘర్షణకు గురికావడం, కుటుంబాలు శిథిలమైపోవడం ఇందులో 
చిత్రించబడినవి. ఊహకు దూరంగా వాస్తవానికి దగ్గరగా మలిచాడు రచయిత. 

ప్రపంచీకరణ, సామ్రాజ్య వాదంవల్ల పేదదేశాలు ఏవిధంగా పతన 
మవుతున్నవో, ఆర్థిక వ్యవస్థ ఎంత ఘోరంగా దిగజారిందో తెలిసిన వ్యక్తి రామకృష్ణ. 
ఉన్నత చదువులు చదివినా వ్యవసాయరంగానికి పూర్వపు వైభవాన్ని తేవడానికి 
సంప్రదాయ వంగడాలను ఊరూరుకు పంచుతూ ప్రజలకు అవగాహన కలిగిస్తాడు. 


48 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


రైతులకు ధైర్యమిస్తాడు. రైతులంతా ఆనందంతో అతన్ని అనుసరిస్తారు. రామకృష్ణ 
పాత్ర నవల ఇతివృత్తానికి, నవలకు అసలు ఆధారం. ఈ పాత్రతోనే నవల కొత్త 
మలుపు తిరుగుతుంది. పాఠకునిలో అనూహ్యమైన ఆలోచనలను రేకెత్తిస్తుంది. 

'కలనిజమాయె నవల దేశ్‌పాండే విలక్షణ రచన. ఇది ఉద్యమ తెలంగాణ 
నేపథ్యంగా రచించిన నవల. 

1952 నుంచి 1969 తొలిదశ ఉద్యమం 610జివో 2001 తెలంగాణ 
మలిదశ ఉద్యమాన్ని కండ్లకు కట్టినట్లు చిత్రించాడు రచయిత. మలిదశ తెలంగాణ 
ఉద్యమంలో సకల జనుల సమ్మె, మిలీనియంమార్చ్‌ ఆచార్య జయశంకర్‌ లాంటి 
మేధావుల కృషి తదితర అంశాలను అక్షరీకరించాడు రచయిత. భాషను, యాసను, 
బుద్ధి జీవుల్ని అవమాన పరచడం ఆంధ్ర వలసవాదులు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు 
దోచుకున్న విధానాన్ని ఎంతో ప్రతిభావంతంగా రాశాడు రచయిత. 

దేశ్‌పాండే అడవి, ఊరు, భూమి గుండ్రంగానే ఉండాలి నవలలు చతుర 
మాసపత్రికలో ప్రచురించబడి బహుమతులు పొందాయి. అనూహ్య, ఫాస్ట్‌ఫార్వర్డ్‌ 
పేరుతో స్వాతి వారపత్రికలో ధారావాహికగా ప్రచురించబడింది. మొదటి బహుమతి 
పొందింది. 2016 సంవత్సరంలో రాసిన “కలనిజమాయె” నవలకు దాశరధి స్మారక 
నవలల పోటీలో ద్వితీయ బముమతి వచ్చింది. అడవి, ఊరు, అనూహ్య కన్నడంలోనూ 
అడవి ఆంగ్లంలోనూ అనువదింపబడ్డాయి. 

దేశ్‌పాందేకు 2000 సంవత్సరం తెలుగు యూనివర్సిటీ భాషాపురస్మారం, 
2004లో అధికార భాషా సంఘం పురస్కారం 2017 సంవత్సరం తెలుగు 
విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్మారం ఇచ్చి సత్మరించాయి. 

దేశ్‌పాండే మొదట కథలు కూడా రాశాడు. దాదాపు 20 కథలు వివిధ 
పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఇప్పటికీ అప్పుడప్పుడు రాస్తుంటారు. అయితే 
దేశ్‌పాండే నవలా రచయితగానే ప్రసిద్ధులు. 
బద్దం నర్సింగ్‌రెడ్డి : 

1984 ప్రాంతంలో కాలేజీలైఫ్‌ ప్రేమనేపథ్యంలో 'జ్యోతిినవల రాశారు. ఇదే 
ఇతని మొదటి చివరి నవలగా చెప్పుకోవచ్చు. 
బి.మురళీధర్‌ : 

ఆదిలాబాద్‌ జిల్లా ప్రముఖ కథా రచయితలలో మురళీధర్‌ ఒకరు. సగటు 
మనిషి బతుకు చిత్రాన్ని హృద్యంగా మలిచే నేర్చుగల రచయిత. దాదాపు ఇతని 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 49 


కథలన్నీ బహుమతులు పొందాయి. 

ఆదిలాబాద్‌ జిల్లాలో అటు గిరిజనుల జీవితాల్ని ఇటు మైదాన ప్రాంత 
మధ్యతరగతి జీవితాన్ని మనసును కదిలించే కథలుగా రాశాడు. సమాజంలోని 
అంతరాలను వాటిని పరిరక్షించుకునే దోపిడి వర్గ స్వభావాన్ని కథల రూపంలో 
మలిచాడు. మురళీధర్‌ రాసిన మొదటికథ 'అడవిపువ్వు'. తరువాత 'భూదేవి”, “మౌనం 
ఎరుపు’ 'పులివేటి, కొత్త నిర్వచనం”, దశమి”, “దేవుడు కనిపించుట లేదు”, 'నెమలి 
నారి, “సద్దుల బండి, “దిష్టిబొమ్మ, “అమ్మకదా భరిస్తుంది, “శివి, “అందమైన ప్రయాణం” 
మొదలైన సుమారు ఇరవై కథలు రాశాడు. ఈ కథలను నెమలి నార పేరుతో 
2016లో సంపుటిగా తీసుకొచ్చాడు. 

“అడవి పువ్వు కథతో మురళీధర్‌ కథలు రాయడం మొదలు పెట్టాడు. మొదటి 
కథలోనే ఇతను దృశ్యాన్ని కళాత్మకంగా మలిచే అక్షరచిత్రకారుడని నిరూపించు 
కున్నారు. 

ఆదిలాబాద్‌లోని గిరిజన గ్రామాలలో నేటికీ విద్యావ్యవస్థ మూడు కాళ్లపై 
నడుస్తున్నది అనుకుంటారు. గిరిజనులంటే అడవిని నమ్ముకొని (బ్రతికే వారని వాళ్ల 
నమ్మకాలు సంస్కృతులలోనే సంతృప్తిని పొందుతారని అభివృద్ధి, చదువుకు దూరంగా 
ఉంటారని అపోహబలంగా ఉన్నది. 

గిరిజనులు అభివృద్ధి కోరుకుంటారని అడవి పువ్వులోని ఉపాధ్యాయుని తీరుంటే 
చిన్నులాంటి రత్నాలను తయారు చేయొచ్చని ఈ కథలో తెలియజేశాడు. 

కుటుంబ వ్యవస్థ ఏర్పడ్డాక ఇంటిని యజమాని నడువువాడు లేదా 
యజమానురాలు నడుపుతుందికాని ఒక పక్షి జాతికి చెందిన కోడి పోషిస్తుందని 
ఇటువంటి భయంకరమైన బతుకుల్ని ఈడుస్తున్నవాళ్లున్న సమాజమని రచయిత 
వ్యంగ్యంగా ఈకథ ద్వారా తెలియజేశాడు. కోడిపెట్టిన గుద్దును అమ్ముకొని ఏరోజు 
కారోజు నూకలు తిని బ్రతికే ఒక నిరాధార తల్లి దయనీయమైన బ్రతుకుని, బాధగా 
మలిచిన తీరు గొప్పది. 

ఏనుగు ఎద్దు, ఆబోతు ఎన్నో పెద్ద జంతువులున్నా పులి లాంటి చిన్నదానికి 
భయపడటంలో అసలు అర్థం పులికి పంజా ఉంటుంది. అది ఎంత పెద్ద జంతువునైనా 
చంపగలదు. అదేవిధంగా రాజ్యం, దాని ఆయుధబలం వాటికి మించి ఆధిపత్య 
అహంకారం అంత బలమైనవని దోపిడీ వర్గం పులిలాంటిదని చిత్రిస్తాడు రచయిత. 

ప్రపంచీకరణ వల్ల గ్రామాలు, కుటుంబాలు, పర్యావరణం ఎంతగా ధ్వంసమై 


50 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


పోతున్నాయో చెప్పేకథ 'నెమలినారి. ఇందులో గ్రామీణ వినోదమైన యక్షగానం 
(నాటకం) నెమలి నార చెట్టును కాపాడుకునే తండ్లాటలో పల్లెటూరి మట్టి మనిషి 
ద్వారా చూపించాడు రచయిత. 

పట్టణీకరణ వల్ల పల్లెలు మాయమై పోతున్న గడ్డుపరిస్థితిలో పంట పొలాలన్నీ 
పట్నం, కోరలో చిక్కుకుని పెద్ద పెద్ద భవనాలు వెలియడం. రేపటి తరానికి పంటను, 
మట్టిని కంప్యూటర్‌లో చూపించేకాలం దాపురిస్తుందని రచయిత తన బాధను ఈ 
కథలో చిత్రించాడు. 

“మా అడవి మా కియ్యుండ్రి అనే కథలో రచయిత ఆదిలాబాద్‌ జిల్లాలోని 
గిరిజనుల అభివృద్ధి కోసం చేపడుతున్న పథకాల డొల్లతనాన్ని బయలపెట్టాడు. 
ఏమిచ్చినా మాకొద్దు మా అడవి మాకియ్యుండ్రి అని గిరిజనులంటె అదొక్కటి తప్ప 
ఏదైనా అడగండి అన్న ధోరణిలో ప్రభుత్వ యంత్రాంగమున్నదని రచయిత నర్మగర్భంగా 
చిత్రించాడు. 

ఇట్లా సమాజంలోని అమానవీయతను ఎత్తి చూపే అక్షర ప్రయత్నమే ఈ 
కథల సమాహారం. 

మురళీధర్‌ మొదట కవిత్వం రాసిన కథా రచనపైనే మక్కువ పెంచుకున్నాడు. 
ఐనా 1995 లో నిరుడు కురిసిన కలి అనే ఒక నవల రాశాడు. ఇది ఆంధ్ర ప్రభి 
దినపత్రిక దీపావళి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందింది. శాంతియుతంగా 
ఏదైనా సాధించవచ్చనని గాంధీ మహాత్ముని అహింసా సిద్ధాంతం అంతస్పూత్రంగా 
సాగిందీ నవల. 

మురళీధర్‌ రాసిన దాదాపు అన్ని కథలకు బహుమతులు వచ్చాయి. నెమలి 
నారకు “తానా వారి ప్రోత్సాహక బహుమతి వచ్చింది, “అడవి పువ్వు, పులివేట, 
భూదేవి, కొత్త నిర్వచనానికి విపుల మాసపత్రిక ప్రోత్సాహక బహుమతులు వచ్చాయి. 
ఇంకా రేడియోలో “సవారిబంగ్ల ముచ్చట్లు ధారావాహికగా ప్రసారమయ్యాయి. 

ఆదిలాబాద్‌ మైదాన, గిరిజన జనజీవితాన్ని తనదైన శైలిలో కథలుగా మలిచిన 
మురళీధర్‌ దృక్పథం, దృష్టికోణంగాకుండా మానవీయతే అతని అసలైన కథాంతరంగం 
సిహెచ్‌.వి.ఎన్‌.రాజు : 

ఆదిలాబాదులోని ప్రముఖ రచయితల్లో రాజు ఒకరు. హిందీ, ఉరూ, మరారీ 
ఆంగ్ల భాషల్లో మంచి ప్రవేశముంది. తెలుగుతోపాటు బెంగాలీ సాహిత్యాన్ని ఎక్కువగా 
ఇష్టపడతాడు. బెంగాలీ రచయిత శరత్‌ ఈయన అభిమాని. 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 51 


రాజు 2007 సంవత్సరం అమ్మజఒడిలో కమ్మని చదువులు (గేయబాలశిక్షును 
రచించి ముద్రించాడు. ఇది పిల్లలకోసం రాసిందే అయినా పెద్దవాళ్లను పెద్దలుగా 
మార్చడానికి పనికొస్తుంది. పెద్దబాలశిక్షవలె పెద్దదికాదు. అందరికి పనికి వచ్చే 
శిక్షణ సంస్థ వంటి గేయ బాల శిక్ష ఇది. ఇది మనిషి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పొంది 
బాల్యం నుంచి పైదశకు చేరుకోవడానికి తగినంత మేధాశక్తినీ యుక్తిని ఇస్తుంది. 
కథలు, గేయాలు, పాటల ద్వారా సామాన్యశాస్తాలన్నిటిని, సమకాలీన విషయాలు, 
ప్రపంచం దేశం రాష్ట్రం జిల్లాల శాశ్వత పరిజ్ఞానం విజ్ఞానం ఇందులో పొందు 
పరచాడు. జాతీయ గిరిజన అమరవీరుడైన కొమురం భీం, కుంతాల జలపాతం 
నీళ్లలో పడ్డ కుటుంబాన్ని సాహసంతో బయటకు తీసి కాపాడిన పుట్ట సోమన్నల 
గురించి పరిచయం చేశాడు. 

అన్ని వయసుల వారికి, అన్ని కాలాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరం. 
అందరూ చదవాల్సిన పుస్తకం. 

రాజు మరో రచన “రామాయణంలో రమణీయ రహస్యాలు”. ఇది 
కొత్తకోణంలో రాసిన పుస్తకం. గ్రంథన్థమైన రామాయణానికి జానపదుల 
రామాయణానికి చాలా తేడాలుంటాయి. ఇతివృత్తంలోనూ కొన్ని వ్యత్యాసాలుంటాయి. 
రాజుగారు రాసిన రామాయణంలో రమణీయ రహస్యాలు’ పుస్తకంలో ఎవరూ 
ప్రస్తావించని పలు రహస్యాలను చూపించారు. ఈ రామాయణంలో ఉన్న రహస్యాలు 
బహుశా మరే రామాయణంలోనూ లేకపోవచ్చు. 

సీతా పరిణయ ఘట్టంలో రావణుడి పాత్ర చిత్రీకరణ, భార్గవ రాముని వలన 
కీడు పొంచి ఉన్నదని దశరథుడు రాముని పట్టాభిషేకాన్ని వాయిదా వేయమనడం, 
వంటివి ఈ కావ్యంలో ఉన్నాయి. ఈ ఘట్టాల వలన పాఠకునికి పుస్తకాన్ని ఇంకా 
చదవాలనే ఆసక్తి కల్గుతుంది. 

ఇదే పుస్తకంలో “విలువలేని సున్నలో విలువ యుండు” అనే పరిశోధనాత్మక 
వ్యాసాన్ని పొందుపరిచారు. దీనిపై చర్చ జరగాల్సి ఉంది. 

రాజు రాసిన మరో పుస్తకం 'తారాశశాంకంి యక్షగానం. ఈ యక్షగానాన్ని 
స్థానిక కళాకారులు, నాటక కర్తలు చాలాసార్లు ప్రదర్శించారు. రాజు ప్రాచీనుల్లో 
ప్రాచీనుడు, ఆధునికుల్లో ఆధునికుడు కావడం వల్ల మూడు పుస్తకాలు విభిన్నమైన 
భాషల్లో విభిన్నమైన శైలిలో రాయగలిగాడు. ఇతని నిరాడంబర జీవితమే అవార్డులకు, 
సన్మానాలకు, సత్మారాలకు దూరంగా ఉంచింది. 


52 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


గోపి భాగ్యలక్ష్మి : 

భాగ్యలక్ష్మి ఆదిలాబాద్‌ గిరిజనుల జీవన విధానం మీద 'జంగుబాయి' అనే 
కథరాశారు. ఇది శ్వేత రాత్రులు అన్న కథా సంకలనంలో అచ్చయింది. తెలుగు 
కథా సాహిత్యంలో గొప్ప కథగానూ గుర్తించబడింది. ఈమె “భగీరధ అనే కథను 
కూడా రాశారు. కొండ వాగు, గుండె చప్పుడు అనే లఘు కవితా సంపుటులు 
వెలువరించారు. వివిధ పత్రికలలో ఈమె కవితలు ప్రచురించబడ్డాయి. 
డా॥ జె.పి.వైద్య : 

ఆదిలాబాద్‌కు చెందిన జె.పి. వైద్య రచయిత, చిత్రకారుడు, కార్టూనిస్ట్‌. ఇతని 
కథలు, కార్టూన్‌లు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. “*షికారి కథలు” పేరుతో 
ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ధారావాహికగా ప్రచురించబడ్డాయి. 
తెలుగు, హిందీ, మరారి, ఆంగ్రభాషలలో ప్రవేశముంది. 
సురభి మనోహరరావు : 

మంచి కథలు రాసే వారిలో సురభి మనోహరరావు ఒకరు. ఇతని కథలు 
“ఆంధ్రప్రభ భారతి, మొదలగు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. మధ్యతరగతి జీవితాల్లోని 
సంఘర్షణను చక్కని సంవిధానంతో చిత్రించాడు స్వర్గీయ మనోహరరావు. 
చరణ్‌ దాస్‌రెడ్డి : 

బోధ్‌ గ్రామానికి చెందిన స్వర్గీయ చరణ్‌ దాస్‌రెడ్డి తెలుగు, హింది, ఉర్జూ 
భాషల్లో పట్టున్నవాడు. ఇతడు భగవత్‌గీతను తెలుగు నుండి ఉర్జూలోకి అనువాదం 
చేశాడు. ఇతడు కొన్ని కవితలు కూడా రాశాడు. 
మెస్రం మనోహర్‌ : 

మెస్రం మనోహర్‌ 'గోండి సంస్కృతి “పుస్తకాన్ని రాశాడు. 2002లో ఇది 
అచ్చయింది. గోండి సంస్కృతి పుట్టుక, గిరిజన జాతులు భాష, గోండ్వానా రాజుల 
చరిత్ర మొదలగు అంశాలను ఈ పుస్తకంలో పొందు పరిచాడు. గోండుల జీవన 
విధానం ఆచార సంప్రదాయాలను పేర్కొన్నాడు. “పర్దాన్‌ గిరిజనులు-సంస్కృతి 
సాహిత్యం” అనే అంశంపై పి.హెచ్‌.డి. చేసి ఇటీవలే డాక్టరేట్‌ పట్టా పొందాడు. 
“ఇప్పపువ్వు అనే కథను కూడా రాశాడు. 
మన్నె ఏలియా : 

గత దశాబ్దికాలం నుంచి కథలు రాస్తున్నాడు. తెలంగాణా జనజీవనం, 
దళితులబతుకు చిత్రాలు, వారిలో చైతన్యం మొదలగునవి ఏలియా కథా వస్తువులు. 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 53 


మనసుకు హత్తుకునే కథలు రాస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపును పొందాడు. ఇతడు 
సుమారు 40 కథలు రాశాడు. ఈ కథలన్నీ నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ, 
ఆంధ్రజ్యోతి, విపుల, మూసి, దక్కన్‌ ల్యాండ్‌, ఇంటర్‌ నెట్‌ మ్యాగజైన్‌లలో 
అచ్చయ్యాయి. వస్తువుకు తగిన భాషను ఎన్నుకోవడంలో ఏలియా ప్రతిభ మెచ్చుకో 
తగింది. ఇతని కథా సంపుటి మర్రిచెట్టు-2018 జనవరి నెలలో ప్రచురించబడింది. 
తెలంగాణలో అతలాకుతలమైన జీవితాలు, వలస బతుకులు, ప్రపంచీకరణ తదితర 
అంశాలు ఇతివృత్తాలుగా రాసిన కథలు ఈ కథా సంపుటిలో ఉన్నాయి. 

మర్రిచెట్టంటే చెట్టు మాత్రమేకాదు అది ఎన్నోపక్షులు, జంతువులు మనుషులకు 
నీడనిచ్చే తల్లికొంగులాంటి దంటాడు ఏరిలయా మర్రి చెట్టుకథలో. ఊరిలో 
మర్రిచెట్టును కొట్టేస్తే మనిషి చనిపోయినంత దుఃఖంతో రాశాడీ కథను. లచ్చవ్వ 
కథలో తాగుబోతు భర్తలు పెట్టే చిత్రహింసలు భరిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్న ఎందరో 
దుఃఖం తమ మహిళల గాథను చిత్రించాడు. సవతి తల్లి పెట్టేచిత్రహింసలు భరిస్తూ 
దుర్భర జీవితం గడుపుతున్న ఎనిమిది సంవత్సరాల లక్ష్మి దీనగాథ “ఎర్రపూలగౌను” 
కథ. పల్లెటూళ్లలో మనుషులు జంతువులకు మధ్య ఉందే అనుబంధాన్ని మల్లిగాని 
కుక్క తెలియజేస్తుంది. అగ్రవర్ణాల కులదుర హంకారానికి దళితులు బలి అవుతున్న 
విధానాన్ని “మాకులపోడు” కథలో చిత్రించాడు. ఇంకా ఈ సంపుటిలో “జమిడికి” 
హత్య, ఇజ్జత్‌, శ్రీమంతుడు, కర్రివర్రి, సదుకున్నోడు కథలు పేర్కొనదగినవి. 

ఏలియారాసిన “ఇజ్జత్‌ కథకు 2017 సంవత్సరం నవతెలంగాణా వారి దాశరథి 
అవార్డు 'సదుకున్నోడు కథకు’ వట్టికోట ఆళ్వారు స్వామి కథల పోటీలో మొదటి 
బహుమతి లభించాయి. మైలాడ్డ్‌ నోట్‌ కథ భాగ్యరెడ్డి వర్మ కథల పోటీలో సాధారణ 
ప్రచురణకు ఎన్నికైంది. ఇంకా కొన్ని కథలు రేడియోలో ప్రసారమయ్యాయి. 
బి.వేణుగోపాల్‌ రెడ్డి : 

కథారచయిత, పరిశోధకుడు, వ్యాసకర్త. ఇప్పటి దాకా పది వరకు కథలు 
రాశాడు. ధ్వంసమవుతున్న అటవీసంపద, గిరిజన జీవితాలు, దోపిడికి గురవుతున్న 
పేద మధ్య తరగతి జీవితాలను కథలుగా చిత్రించాడు. ఇతను రాసిన కథల్లో, 
రాజాసాబ్‌, బహిష్మరణ, దారి, న్యాయం, న్యాయం ఒక కలే. శ్వాస, వంటివి సజీవ 
కథలని చెప్పవచ్చు. మైదాన ప్రాంతం వాళ్లు అమాయకులైన గిరిజనులను దోచుకునే 
తీరు, గిరిజనుల వినయ, విధేయతలు, ఎంత మంచి వారిని తయారు చేసిందో 
చూపించాడు. అక్రమ సంబంధాలు కుటుంబాలను ఎట్లా విచ్చిన్నం చేస్తాయో 


54 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


బహిష్కరణ కథలో చిత్రీకరించాడు. బూటకపు ఎన్‌కౌంటర్లకు అమాయక గిరిజనులు 
ఎట్లా బలవుతున్నారో 'న్యాయం ఒక కతె” కథలో సజీవంగా చిత్రించాడు. 

ఇతను రాసిన 'శ్వాసి కథకు సాహితీ ప్రస్థానం వారి కథల పోటీలో మహర్షి 
అవార్డు వచ్చింది. వట్టికోట ఆళ్వారు స్వామి బహుమతిని కూడా పొందాడు. 

కథలేగాకుండా కవితలు, వివిధ సామాజికాంశాల మీద వ్యాసాలు కూడా 
రాశాడు. ఆదిలాబాద్‌లో వర్తమాన రచయితల్లో వేణుగోపాల్‌ రెడ్డి ఒకరు. 
రమేశ్‌యాదవ్‌ : 

వృత్తి రీత్యా జర్నలిస్ట్‌. భీంపూర్‌ మండలంలోని కరంజి గ్రామం సొంతూరు. 
గత 20 సంవత్సరాల నుంచి రచనలు చేస్తున్నారు. రేడియోలో సుమారు 45 
కథానికలు, “ధరణి ఉదంతం” నవల వివిధ అంశాల మీద ప్రసంగాలు ప్రసారమైనాయి. 
నాటి పల్లె నేటి పల్లె, చేతివృత్తుల జీవన చిత్రాలు, ఎదులాపురంజిల్లా ఎరుకలేని 
ముచ్చట్లు వంటి రచనలు రేడియోలో ప్రసారమై విశేషమైన జనాదరణను పొందాయి. 
“ఎవుసంకుఎలుగు అనే కథ ఇటీవలె నమస్తే తెలంగాణ (బ్రతుకమ్మ)లో అచ్చయింది. 
ఇతని రచనలన్నీ ఆదిలాబాద్‌ మాండలికంలో ఉండడం వల్ల గ్రామీణ ప్రజలకు 
మరింత దగ్గరయ్యాయి. 
సాముల రాజవర్ధన్‌ 3 

ఇతడు మధురాంతకం రాజారాం కథలు 'పరిశీలని అనే అంశంపై ఎంఫిల్‌ 
చేసి దాన్ని ముద్రించారు. మూసి, పాలపిట్ట, ఆంధ్రభూమి మొదలైన పత్రికలలో 
సంగీత సాహిత్య వ్యాసాలు సమీక్షలు ప్రచురించబడినాయి. తండ్రిగారైన డాక్టర్‌ 
సామల సదాశివ జీవితాన్ని సామల సదాశివ పుస్తకంగా రాశాడు. ఇతడు మంచి 
చిత్రకారుడు కూడా. 
గంగాసింగ్‌ : 

గోండుల పుట్టు పూర్వోత్తరాలు, 'కోయగండి న్యాయవ్యవస్థ అనే రెండు 
పుస్తకాలను రాశాడు. గోండుల పుట్టుక, సంస్కృతి న్యాయం చెప్పే పంచాయితీ 
విధానాల గురించి ఈ పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇతను బోధ్‌ మండల 
వాసి. 
అర్క మానిక్‌రావు : 

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. 'పద్మల్‌ పురి కోకో చరిత్ర అనే పుస్తకం రాశాడు. 
దీనిలో గుస్సాడి చరిత్ర, విధానం ఉద్దేశం మొదలగు అంశాలను గురించి పేర్కొన్నారు. 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 55 


వచన కవులు 


1976-80ల మధ్య సదాశివ సంపాదకత్వంలో 'ైవలిని” అనే వచన కవితా 
సంపుటి వెలువడింది. అప్పటి అరసం కార్యదర్శి గుండయ్య నుంచి అన్యజిల్లా వాసుడైన 
ముదిగొండ ఈశ్వర్‌ చరణ్‌, ఇంకా నారాయణరెడ్డి, గంగిశెట్టి విశ్వనాథ్‌, వసంత 
రావు దేశ్‌పాండే, బొందిడి పురుషోత్తం బి. మురళీధర్‌ లాంటి కవుల కవితలతో ఇది 
వెలువడింది. 

కళాశాల వార్షిక సంచికలలో పలు దిన, వార, మాస పత్రికలలో జిల్లా 
కవుల కవితలు (ప్రచురించబడ్డాయి. తెలుగుతోపాటు హిందీ, ఉర్దూ కవులైన పాగల్‌ 
ఆదిలాబాదీ, మధుబావాల్మర్‌, కదీర్‌ లాంటి వారు బహుభాషాకవి సమ్మేళనాలు 
జరిపేవారు. 
జి.ఆర్‌.కుర్మే : 

గంగారామ్‌ కుర్మే (జి. ఆర్‌.కుర్మె) ఆదిలాబాద్‌ జిల్లా వచన కవులలో ప్రముఖులు. 
ఆదిలాబాద్‌లో బోధ్‌ ప్రాంతానికి చెందినవారు. 'ముద్దుగుమ్మ పేరుతో మొదట లఘు 
పద్యకావ్యం వెలువరించినా తరువాత వచన కవితనే ఎన్నుకున్నారు. మొదటి వచన 
కవితా సంపుటి “పునాదిరాయి”. 40 పేజీల అచ్చమైన వచన కవితా సంపుటిది. 
దళిత సాహిత్య ఉద్యమం తీవ్రంగా ఉన్నదశ (1994లో పునాదిరాయి వచ్చింది. 
దళితులపై వివక్ష పీడన, ఆధిపత్యాలను ఎదిరించేదశ నుంచి మన రాజ్యం మనదేశం 
వరకు చైతన్యం ఉప్పొంగిందని ఈ కవితా సంపుటి తెలుపుతుంది. ఇదేవిషయాన్ని 
ఈ కవి “వాన్ని గుర్తించడం మానుకో” కవితలో ... 


“నువ్వువాణ్లి కులీనుడిగా నిలిపినన్నాళ్లు 
వాడు నిన్ను కులహీనుణ్ణి చేస్తూనే ఉంటాడు 
నువ్వు వాణ్ణి యజమానిలా చూసినన్నాళ్లు 
వాడు నిన్ను బానిస చేస్తునే ఉంటాడు” 


అనడంలో నేటి కాలంలో దళితులు తమను తాము అర్థం చేసుకున్న తీరు 
కనబడుతుంది. ఇంకా ఈ కవితా సంపుటిలో ... 


56 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


“నిన్న నా గుడిసెకు తలుపుల్లేవు 
ఎడారిని మోసుకుపోయే 
విడారి జీవితం” 


లాంటి బలమైన వ్యక్తీకరణ గల పాదాలున్నాయి ఈ కవితా సంపుటిలో. 
కుర్మే అటు తరువాత 'దమ్మపదం' అనే దీర్ణకావ్యం వెలువరించారు. ఇది 

బుద్దుని జీవిత చరిత్ర. జీవిత చరిత్రను దీర్హకవితగా రాసి కుర్మే తన రచనల్లో ప్రత్యేకతను 
చాటుకున్నారు. 

“భౌతిక వాంఛలను మోసే మనుషులు 

అగ్ని కీలల్లో పడిపోయే కీటకాలు 

ఎరకు ఆశపడే చేపలు 

శబ్దానికి చెవులురిక్కించే జింకలు” 


అంటూ లోతైన అభివ్యక్తి గల కవిత్వం దమ్మపదంలో ఉంది. కుర్మే మూడో కవితా 


సంపుటి “ఆనవాలు” కవితా ... 


“నువ్వు గుడిప్రాంగణంలో బడిని తెరిచి 

బడిని భక్తిని మమేకం చేసి 

చదువును సరస్వతిగా కొలిచినపుడు 

నేను అంబేద్మరున్నై భారత రాజ్యాంగాన్ని తొలిచానంటూ” 


దళితుల ప్రతిభను, అగ్రవర్ణాల కుట్రను విప్పి చెప్పాడు. ఇంకా ఈ కవితా సంపుటిలో 
దళితుల చైతన్యం, మానవీయ విలువల గురించి ఆవేదనతో చెప్తనే నేనే దేశం నేనే 
అన్ని శక్తులు గల దళిత శక్తినంటూ గర్వంగా చెప్తున్నాడు. ఆనవాలు’ కవితా సంపుటిలో 
నిండైన భావుకతతో కూడిన కవితలు చాలా ఉన్నాయి. 


“పగలంతా గాయపడ్డ సూర్యుడు 
సాయంత్రానికి రక్తసిక్తమై బురదలో కూరుకుపోతున్న బండి చక్రంలా 
పడమటి కొండల్లోకి కృంగిపోతున్నాడు” 


అంటూ సూర్యాస్తమయాన్ని హృద్యంగా వర్ణించాడు. తనపుట్టినూరు చిన్ననాటి 
అనుభూతులు అనుభవాలను పల్లెప్రజల (ప్రేమ ఆప్యాయతలను దీర్హకవితగా మలిచాడు 
కుర్మె శిలాఫలకం” పేరుతో ... 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 57 


“క్సుగ్రామం గాని గ్రామం 
పట్టణంగాని పల్లెటూరు 
మేడల్లేని మిట్టవాడ 
అదొక్క బత్కునీడ” 


అంటూ పల్లెతల్లి లాంటిదని ఆత్మీయంగా చిత్రించాడు కవి. 2017లో కుర్మే 
“తెలంగాణం” అనే మరో కవితా సంపుటిని తెచ్చాడు. 


“అక్షరాన్ని కవిత్వీకరించడమంటే 
పోయే ప్రాణాల్ని బ్రతికించుకోవడమే” 


అని కవిత్వంపై తన మమకారాన్ని, విశ్వాసాన్ని తెలియజేశాడు. 
ఆదిలాబాద్‌ జిల్లా కవుల్లో, రాష్ట్ర కవితా లోకంలో (ప్రముఖడైన కూర్చే ఎక్స్‌రే 
అవార్డు, కుందుర్తి రంజని వారి అవార్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయిలో 
ఉత్తమ సాహితీ వేత్త అవార్డుతో పాటు చాలా సంస్థలు అవార్డులిచ్చి ఘనంగా 
సన్మానించాయి. కుర్మే కవితలు, ఇంగ్లీషు, కన్నడం, హిందీల్లోకి అనువాద మయ్యాయి. 
డా॥ ఉదారి నారాయణ : 
డా॥ ఉదారి నారాయణ తాంసి మండలంలోని బండల నాగాపూర్‌కు 
చెందినవాడు. తెలుగు సాహిత్యంలో పిహెచ్‌.డి. పట్టా పొందిన వారిలో ఉమ్మడి 
జిల్లాలో మొదటివాడు. ఇతడు “ఆకుపచ్చని ఎడారి” 'యాల్ల్తెంది”, “మాగిపొద్దు” కవితా 
సంపుటాలను, 'ఎల్లడి ఆదిలాబాద్‌ జిల్లా తెలంగాణ ఉద్యమ కవితా సంకలనానికి 
సంపాదకుడుగా పుస్తకాలను వెలువరించాడు. ఈ మధ్యే “అరుగుమీది ముచ్చట్లు 
అనే లఘు నాటికల సంపుటిని (ముచ్చట్లు) ప్రచురించాడు. 
“మరణిస్తూ చేసిన 
న్‌ చిరునవ్వు వీడ్కోలు 
జనం భరించడం కష్టమవుతున్న! 7 
లాంటి బలమైన అభివ్యక్తితో కవిత్వం రాస్తున్న ఉదారి ఆదిలాబాద్‌ జిల్లా కవుల్లో 
పేరెన్నికగలవాడు. “ఆకుపచ్చని ఎడారి” సంపుటిలో పల్లెటూరు, బాల్యం, రైతుల 
ఆత్మహత్యలు, దళిత ఉద్యమ చైతన్యం మొదలగు అంశాలతో రాసిన కవితలున్నాయి. 


58 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


“అందరికీ చావు ఒక్కటే అయినా 
అందరినీ ఒకేలా తీసుకెళ్లదు 

కొందరి చావు సంచలనమవుతుంది 
కొందరి చావునిషిద్ధ శవమవుతుందంటూ” 


రైతు మరణం గురించి చెపూ.... 


“ఒక్క గింజతో బతికెడు మెతుకు లిచ్చి 
పురుగు కాటేసి చచ్చిన 
హాలికుడా! హరిత స్వాప్పికుడా” 
అంటూ పత్తిరైతుల ఆత్మహత్యలను దయనీయంగా వర్ణించాడు. 
“మా సూపులెప్పుడూ 
శెల్మల మీదనే 
మా చేతులెప్పుడూ చేండ్లల్లనే 
మా మాటలు కూడా 
గండ్లనే బుట్టినయి” 


అంటూ తెలంగాణా భాషను, యాసను అవహేళన చేసిన వారికి దీటైన జవావిస్తాడు. 
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటాడు. 
మలిదశ తెలంగాణా ఉద్యమ తీవ్రత, దళిత బహుజనుల పై అమానుషదాడుల 

నేపథ్యంలో ప్రగతిశీల భావావేశంతో వచ్చిందే ఉదారి రెండో కవితా సంపుటి 
“యాళలైంది”. పేరులోనే తెలంగాణా రావడానికి యాల్లెందని పేరుపెట్టి తెలంగాణా 
ఉద్యమాన్ని సాహిత్యం ద్వారా వేడెక్కిస్తున్నాడు. 

“మొఖంమీది చెమట చుక్కలు 

నేరాన్ని రుజువు చేశాక 

రహస్య మెందుకు 

కర్రుమొనకు పొలం చెప్తున్న 

కథల గూర్చి చర్చించు కుందాం” 


అంటూ 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 59 


“ఇక భయంలేదు 

నిజం చెప్పు 

నన్నుదగా చెయ్యలేదా 

నానేలని ఎడారికప్పగించలేదా” 


అని సీమాంధ్రులను నిలదీస్తున్నాడు. 60 ఏండ్ల ఆంధ్రపాలకుల మోసాలు సగటు 
మనిషిదాకా తెలిసిపోయాయని వారిలో చైతన్యం రాజు కుందని చెప్పకనే చెప్తున్నాడు. 


“ఊరు ఉలిక్కిపడుతున్నది 
తల్లికలల కచ్చిన అనాథ శిశువు తీరు” 


అంటూ ప్రపంచీకరణ వలన పల్లెలన్నీ కమురు భూములయ్యాయని, ఊరుకు రక్షణ 
కరువైందని ఆవేదన చెందుతున్నాడు. “మిరుగు చినుకుల పిలుపుకు ఉరుకుతున్న 
తెలంగాణా వాడు, వాగుల ఎదల్ని దోచి నదులరొమ్ములు జుర్రిన సముద్రాన్ని 
సముద్రంలేని తెలంగాణా రైతుల దీనిస్థితిని సముద్రంతోనన్ని కవితలో చిత్రించాడు. 
2017లో ఈ కవి “మాగిపొద్దు? అని మరోకవితా సంపుటిని ప్రచురించాడు. 
తెలంగాణా రాష్ట్ర సాధన, వీరుల త్యాగం, తెలంగాణ సమరోత్సాహం. దళిత గిరిజన 
మహిళలపై సానుభూతి ప్రకృతి వర్ణన తదితర అంశాలు మాగిపొద్దులో కవితలుగా 
చూడవచ్చు. 
“ఇపుడునా గుమ్మం పేరు మారి 
దర్వాజా అయింది 
మజ్జిగ పోయి సల్లకుండైందని” 
స్వరాష్ట్ర సాధించాక సంబర పడుతున్నాడు. “ఇప్పుడు నా బట్టలు నేనే తొడుక్కుంటాను” 
అనడంలో మా రాష్ట్రాన్ని మేమే పరిపాలించుకుంటామని చెప్తున్నాడు. అరవైయ్యేండ్ల 
ఆంధ్రుల పాలనలో ఆదిలాబాద్‌ గిరిజనుల విద్యా విధానం ఎంత ఘోరంగా ఉందో 
“నువ్వు మారాలని” కవితలో... 
“మా ప్రతి అన్నం ముద్దలో 
నీ ఎండిన పెదాలే కదలాడుతున్నాయి 
మా ఊపిరి సంచుల్లో 
నీ ఎండిన పెదాలే కదలాడుతున్నాయి” 


60 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


అంటూ బాధపడుతున్నాడు. 


“వెనుక బడ్డ భూగోళాన్ని 
ఆమెనే తిప్పుతున్నట్టున్నది 
ఆమె కొంగును వదిలేస్తే భయపడుతున్నది” 


అంటూ నిద్రనుంచిలేచి, విశ్రాంతిలేని స్త్రీని మనిషిగా గుర్తించుమని తన కవితలో 
చూపిస్తున్నాడు. 

తెలంగాణా భాషలో ఆదిలాబాద్‌ యాసలో మూడు పాత్రల లఘునాటికలను 
(ముచ్చట్లు) “అరుగు మీదిముచ్చట్లు” పేరుతో 2018లో ముద్రించాడు. అచ్చమైన 
పల్లెభాషలో పల్లెలోని సుఖదుఃఖాలు, ఆత్మీయతలు, వ్యంగ్యంగా, సున్నితమైన హాస్యంతో 
నాటికలుగా మలిచాడు. 

ఉదారి సాహిత్యకృషిని గుర్తించి వివిధ సాహితీ సంస్థలు పురస్కారాలు ప్రదానం 
చేశాయి. తేజ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ ఉత్తమ సాహితీపురస్మారం, సోమసీతారాములు సాహిత్య 
పురస్మారం, కలహంస సాహిత్య పురస్మారం, వట్టికోట ఆళ్వారు స్వామి కవితల 
పోటీలో ప్రత్యేక బహుమతి, దాశరథి రంగాచార్య స్మారక కవితల పోటీల్లో మూడవ 
బహుమతి వచ్చింది. ఇతని కవితలు కొన్ని ఆంగ్లంల్లో హిందీల్లోకి అనువాదమయ్యాయి. 

ఉదారి నారాయణ కవిత్వమేగాక వందకు పైగా రేడియో లఘునాటికలు, 
తెలంగాణ ఉద్యమపాటలు వివిధ పత్రికలలో వ్యాసాలు, సమీక్షలు రాశాడు. ఆదిలాబాద్‌ 
కవులలో గుర్తుంచుకోదగిన కవి డాక్టర్‌ ఉదారి నారాయణ. 
గోపగాని రవీందర్‌ : 

గోపగాని రవీందర్‌ జన్మించింది వరంగల్‌. ఉద్యోగ బాధ్యతల్లో ఆదిలాబాదుకు 
వచ్చి ఉట్నూరులో స్థిరపడ్డాడు. రవీందర్‌ కవి, రచయిత, పరిశోధకుడు ఐనా కవిగానే 
జీవిస్తున్న ఆధునిక కవి. ఇతడు “అంకురం” ‘చిగురు? “చెరగని సంతకం” కవితా 
సంపుటాలను ప్రచురించాడు. ఈ కవి ప్రజా ఉద్యమాలకు గొంతు కలుపుతూ కవిత్వాన్ని 
రచిస్తాడు. మనిషి చైతన్యం, సమాజాభ్యుదయం దళిత బహుజనల సమస్యల 
పరిష్కారానికి కలం పట్టి కవిత్వం రాస్తాడు. 

ఇతని మొదటి కవితా సంపుటి “అంకురం” 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 61 


“జీవితమొక్కటే 

దుఃఖాలు అనేకం 

మనిషి ఒక్కడే 

అనుభవాలు అనేకం” 
అంటూ మనిషి జీవితం గురించి వ్యాఖ్యానిస్తాడు. జీవితాన్ని మనిషిని సరిగ్గా సూక్ష్మంగా 
అర్థం చేసుకున్న ఈ కవి. పదునైన కవిత్వం రాశాడు. 


“చిల్లరంతా బొంతలో పెట్టుకొని 

బస్తీదారుల వ్యంగ్యపు మాటల్ని భరించి 
వాడికెదార్ల చీవాట్లను దులుపుకొని 

ఇంటికి చేరుకునే గమనం మరువరానిదంటూ” 


గీతకార్మికుల స్త్రీల దుస్థితిని ఆవేదనతో చిత్రించాడు. గిరిజన విప్లవవీరున్ని 
తలచుకుంటూ 


“భీంపాదాలను ముద్దాడిన 
జోడెఘాట్‌.... జోడెఘాట్‌ 
నివాళికోసం కదలి వస్తున్న 
సందోహాన్ని చూడు” 


ప్రజల హృదయాల్లో కొమురం భీం ఎంతగా నిలిచి పోయాడో ఈ కవితా పాదాలని 
చదివితే తెలుస్తుంది. 

రవీందర్‌ రెండో కవితా సంపుటి చిగురు”. అంకురం చిగురించి ఆకులేసినట్టు 
భావస్ఫోరకంగా ఉంది పేరు. ఈ పుస్తకంలోనూ తాను ప్రతిపాదించుకున్న ఆలోచనలనే 
కవితలుగా మలిచాడు. దీనిలో జ్ఞాపకాలను కవిత్వంగా అల్లిన తీరుచూస్తే ... 


“నిద్రలేని రాత్రుల్లో 
వెన్నెలపొంగుల్లో 
గేయాలను అల్లుకోవడం 


ఒక జ్ఞాపకం” 
Fy 


అనడం పాఠకున్ని ఆలోచింపజేస్తుంది. ఎక్కడ అన్యాయం, అవినీతి, దౌర్జన్యం, 
ఆధిపత్యముందో అక్కడ కవిత్వం పుట్టుకొస్తుంది. ఈ కవి కూడా సామ్రాజ్య వాద 


62 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


దేశాలు పన్నిన కుట్రకు అడవిబిడ్డలు ఎట్లా చెల్లా చెదురైతున్నారో, అడవి ఎట్లా 
ఆకుల్లేని దవుతున్నదో ఇక్కడ ... 

“ఇప్పుడు కనిపిస్తున్నది 

చిగిర్చే అడవికాదు 

ఆకురాలిన ఎడారి” 


అంటూ వాస్తవాన్ని కవిత్వం చేశాడు. రవీందర్‌కు ఊపునిచ్చి ఊరటనిచ్చి జీవితాన్నిచ్చే 
ఉట్నూరు గురించి స్వీయానుభూతితో కవితను రాసుకున్నాడు. అక్కడి మనుషుల 
పలకరింపులు ధైర్యాన్ని నమ్మకాన్నిచ్చాయంటారు. చిగురు కవితా సంపుటిలో ప్రజా 
సమస్యలపై రాసిన కవితలే కాదు ప్రకృతిపైన గిరిజనుల ఉత్తమ వ్యక్తిత్వం పైన రాసిన 
కవితలూ ఉన్నాయి. 
రవీందర్‌ మూడో కవితా సంపుటి “చెరగని సంతకం”). ఈ సంపుటిలో 

ఆదివాసీలు తెలంగాణా ఉద్యమం, అమర వీరుల త్యాగాలు, అడవి ధ్వంసమవుతున్న 
తీరును గురించి రాసిన కవితలున్నాయి. 

“ఒప్పందాలు బూడిద పాలైనని 

కమిటీలు బుగ్గిపాలైనవి 

ఇకమీదట ఆగ్రహం నిగ్రహం గానే 

సాగుతుందని ఊరట వద్దు 

మిలీనియం మార్చ్‌ ఒక హెచ్చరిక 

పిడికిళ్లు పదునెక్కి కదిలినై” 


అంటూ మలిదశ తెలంగాణ ఉద్యమ తీవ్రతను కవిత్వంగా మలిచాడు. 1969 నుంచి 
2014 దాక తెలంగాణా రాష్ట్రం కోసం అమరులైన తెలంగాణా బిడ్డల త్యాగాన్ని 
కొనియాడుతూ ... 

“అమరుల త్యాగాల ఫలంతో 

అశేష జనావళి చిరకాల స్వప్నం 

సాకారమైన మహాన్నత దృశ్యమిది” 


అంటూ అమరుల త్యాగంతో కొత్త రాష్ట్ర మొచ్చిందని కవి సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 63 


“మనిషికి మనిషికి మధ్య 

పారే జీవనదులై 

యుగాల వంతెనలను దాటిన 

వన్నెతగ్గని పరిమళాలై 

వినబడితే చాలు 

పువ్వుల్లెక్క విచ్చుకున్న ముఖాలై” 
లాంటి సున్నితమైన భావాలను కవిత్వమయం చేస్తున్నాడు. 

రవీందర్‌ కొన్ని కథలు కూడా రాశాడు. సాహిత్య వ్యాసాలు, పుస్తక సమీక్షలు 
రాశాడు. ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ “నేలమ్మా నేలమ్మా” 
గేయ కావ్యంపై ఎం.ఫిల్‌. చేశాడు. కథాంతరంగం పేరుతో కథల సమాలోచన 
పుస్తకాన్ని వెలువరించాడు. ఈ పుస్తకంలో 20 మంది కథారచయితల కథల్ని 
సమీక్షించాడు. 
రవీందర్‌ చేసిన సాహితీ సేవకుగాను సోమసీతా రాములు రాష్ట్రస్థాయి సాహితీ 

పురస్కారం, జగిత్యాల వారి బోయనపల్లి వెంకట్రామారావు స్మారక పురస్మారం 
(రాష్ట్రస్థాయి) లభించాయి. ఉట్నూరులో సాహితీ సమావేశాలు కవిసమ్మేళనాలు 
నిర్వహిస్తూ రవీందర్‌ ఉత్తమ సాహిత్యంకోసం కృషి చేస్తున్నాడు. 
చందనగిరి దేవయ్య : 

“కనురెప్పలు భారమైనపుడు 

నరాలకు నిచ్చెనేసి 

టోపికుచ్చును సవరించుకున్నావు” 


అని పోలీసు వృత్తిలో మానసిక సంఘర్షణను ఆగర్థంగా గాఢంగా వ్యక్తీకరించిన 
దేవయ్య ఉట్నూరుకు చెందిన కవి. ఇతడు “అమ్మి కవితా సంపుటితో కవితాలోకానికి 
పరిచయమయ్యాడు. భగవద్గీత భావార్థం రాశాడు. వేమన శతకాన్ని హిందీలోకి 
అనువాదం చేశాడు. 'చందనగిరి సాహిత్య అకాడెమి” సాహితీ సంస్థను కొంతకాలం 
నడిపాడు. 'నాన్న'కవితా సంపుటిని ప్రచురించుకోకముందే అకస్మాత్తుగా మరణించాడు. 
కవిత్వమన్నా కవులన్నా అమితమైన ప్రేమకలిగిన చందనగిరి అకాలమరణం చెందడం 
బాధాకరం. 


64 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


టి.చరణ్‌దాస్‌ : 

మలిదశ తెలంగాణా ఉద్యమంలో పుట్టిన అచ్చమైన తెలంగాణ కవిచరణ్‌దాస్‌. 
మాట, పాట మనసు పల్లెటూరిని తలపిస్తాయి. ఆదిలాబాద్‌ సమీపంలోని 
యాపలగూడెంలో జన్మించాడు. అక్కడే నివాసం. 2016 సంవత్సరంలో 'నెలపొడుపు 
వచన కవితా సంపుటిని వెలువరించాడు. పల్లెటూరి భాషలో తెలంగాణ యాసలో 
కవిత్వం రాయడం ఇతని ప్రత్యేకత. 


“ఒకప్పుడు నా ఏరులు పాలధారలు 
ఇప్పుడు పాతటానిక్‌ సీసలు 
చెప్పులు చీపుర్లు 


బబుల్మం పొట్లాలు” 


అంటూ వాగులు ఎండిపోయి వ్యవసాయం కుంటుబడి పల్లెలు ఎంత దీనస్థితిలో 
ఉన్నాయో చిత్రించాడు చరణ్‌. తెలంగాణా ఉద్యమంలో తానుకాలికి గజ్జెగట్టి ధూంధాం 
చేశాడు. ప్రజల్ని తన ఆటపాట ద్వారా చైతన్య వంతుల్ని చేశాడు. 
రదాపు సంతోష్‌ కుమార్‌ : 
ధ్వంసమవుతున్న పర్యావరణాన్ని చూసి ఆవేదన, ఆక్రోశం, ప్రకృతి పరిరక్షణ, 

మానవసంబంధాలు, పల్లె జీవితపు మధురానుభూతులు ఇతని కవితా వస్తువులు. 
సంతోష్‌కుమార్‌ బోధ్‌ మండలంలోని సొనాల గ్రామంలో జన్మించాడు. ఆదిలాబాద్‌లో 
నివాసముంటున్నాడు. సాహిత్య ఉద్యమాలన్నిటిని గాఢంగా అధ్యయనం చేస్తూ తన 
కవిత్వంలో వ్యక్తీకరిస్తాడు. తెలంగాణా మలిదశ ఉద్యమ కాలంలో బలమైన కవిత్వం 
రాశాడీకవి. 

“కష్టాన్ని మోపిన బలమైన చేతులు 

దైన్యమైన పనిచూపులు 

గుండెల్ని మెలిపెడతాయి 

ఆకలికి రెక్కలు మొలిచి వలసపోతుంది” 


అంటూ తెలంగాణాలో పనిదొరకక వలస పోతున్న పల్లెప్రజల బతుకుగాథల్ని 
చిత్రించాడు. ఇంకా ఇటువంటి భావసాంద్రతలగల ఎన్నో కవితల్ని రాశాడు. 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 65 


కంది రామకృష్ణ : 
ఆదిలాబాద్‌ ప్రజల బతుకు చిత్రాల్ని ఆర్ధంగా చిత్రీకరిస్తున్నాడీయువకవి 

రామకృష్ణ ఏ విషయాన్నైనా అలవోకగా కవిత్వం చేయగల సహజమైన శైలీ శిల్పాలున్న 
కవి ఇతడు. 

“మా బతుకులల్ల మేమే మన్ను బోసుకున్నా 

మా కర్మనుకొని బతికినం 

అన్ని కాలాల్ని అంగీల్లెక్క తొడుక్కుని 

బతుకు మెతుకుల్ని 

గుండె జేబులో నింపుకున్నం” 


అంటూ సోయికొచ్చిన తెలంగాణా సగటు మనిషి ప్రశ్చాత్తాపాన్ని చిత్రించాడు. 


“మా పల్లెపెత్తనాన్ని నకిలీ మందులు 
పహరా కాస్తున్నపుడు 

మాగూడాల కలలపై దళారీ పురుగులు 
కాటుమీద కాటు వేస్తున్నపుడు” 


లాంటి సున్నితమైన వ్యక్తీకరణతో కవిత్వం రాస్తాడీకవి. రామకృష్ణ సామాజిక గేయాలు 
పిల్లల పాటలు రాసి గానం చేస్తాడు. ఆదిలాబాద్‌లో మంచి కవిత్వం రాసే కవుల్లో 
కందిరామకృష్ణ ఒకరు. 
కమ్మల నర్సిములు : 
ఇతడు అచ్చమైన ఆదిలాబాద్‌ భాషలో కవితలు గేయాలు రాస్తాడు. లోతైన 

అర్థాలు, దీర్ధసమాసాలు, పలుకరాని పదాలుండవు. ఎవరైనా హాయిగా ఆయన 
కవిత్వాన్ని చదువుకోవచ్చు. ఈ కవిత్వం పిల్లలకైతే మరీ ఇష్టమవుతుంది. ఇతని 
కవిత్వం బాలసాహిత్యమని చెప్పవచ్చు. నడక బాగా లేని పెద్దలకూ మంచిదారిని 
చూపిస్తాయి ఇతని కవితలు. 

“మోసం పుణ్య మెరుగదు 

సత్యం పాప మెరుగదు 

త్యాగం బతుకు చూడదు 

న్యాయం డబ్బుకోరదు 

ఆకలి ఏమీ కోరదు” 


66 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


ఇటువంటి సరళ పదాలతో కూడిన లోతైన కవిత్వం ఇతనిది. 


“వేసవి కాలమొచ్చె 
నదులు చెరువులు ఆరవట్టె 
బావులన్ని బక్కబడె” 
లాంటి వాస్తవ దృశ్యాలను ఇతని కవిత్వంలో చూడవచ్చు. ఆరేడేళ్లక్రితం నిజవాక్కులు, 
ఈ మధ్య 'అమ్మమాటి, అయ్య బాటి పుస్తకాలను వెలువరించాడు. నానీలు పుస్తకం 
త్వరలో రానుంది. 
చిందం ఆశన్న : 
తలమడుగు మండలం కుచులాపూర్‌ సొంతూరు. (ప్రస్తుతం ఆదిలాబాద్‌లో 
స్థిరపడ్డాడు. ఇటీవలే సాహిత్యం వైపు దృష్టి సారించి కవిత్వం రాస్తున్నాడు. 
“రంగురంగుల గింజల డబ్బులు 
రైతు బతుక్కి మూత గుద్దినమ్‌ 
ఊపిరి తెంపే ఉరులమాయి 
మాయ మాటల కోటలు గట్టి 
కంపెని పేపరు తలుపులు గొట్టి 
ఆశల దీపం చుట్టు తిరిగే 
పురుగును చేస్తున్నాయి 
అతన్ని పురుగులు మేస్తున్నాయి” 


ఇటువంటి బలమైన కవిత్వం రాస్తున్న వర్తమాన కవిచిందం ఆశన్న. 


“పుడమిగర్భాన్ని చీల్చుకొని వచ్చేది 
తనకోసం కాదు మన కోసమే 

నువ్వు కొమ్మవై మాబోనం కుండలో దూరి 
బొమ్మదైమా ఊరి పోశమ్మ దైవమంటూ” 


చెట్టుకు వినమ్రంగా నమస్కరించే ప్రకృతి (ప్రేమికుడు ఇతడు. 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 67 


లింగాల రాజ సమ్మయ్య : 
గత 25 సంవత్సరాల నుంచి సాహిత్య సృజన చేస్తున్నాడు. దళిత సాహిత్య 
ఉద్యమంలో ఆదిలాబాద్‌లో కీలక పాత్రపోషించాడు. 


“నరనరాల రక్తంలో జీర్ణించి 
నేటికీ ఆధిపత్యంతో 
కుల హీనతకు లోను చేస్తూ” 


లాంటి కవితలు రాసి దళిత ఉద్యమాలలో తనవంతు కృషి చేశాడు. ఇతడు “క్యాస్టోక్‌”, 
సారక్క మహాత్యమనె రెండు పుస్తకాలను (ప్రచురించాడు. తెలంగాణ మలిదశ 
ఉద్యమంలో క 


“ఆరు పదుల తెలంగాణ 
సుదీర్హ పోరాటంలో 
ఉద్యమ వీరుల మరణాలెన్నో” 


లాంటి కవితలు రాశాడు. ఇతని కవితలు, వివిధ పత్రికలలో ప్రచురించ 
గడ్డం భీంరెడ్డి 3 
రైతుకుటుంబంలో పుట్టాడు. రైతు జీవితంలోని సంఘటనలను కవిత్వంగా 
మలుస్తున్నాడు. ఇతడు కుమారి గ్రామానికి చెందినవాడు. 1992లో “అక్షరగీతం” 
అనే పాటల పుస్తకం ముద్రించాడు. ఆదిలాబాద్‌లోని రైతుల బాధల్ని... 
“అవ్వా లవ్‌గోస పడుతున్నం 
మా చేళ్లన్ని బీళ్లయినయి 
బీళ్లన్ని నీళ్లకు నోళ్లు దెరిచినాయి” 
అనడంలో రైతులు తమ ఘోరమైన జీవితాలకు ఎంతగా బాధ పడుతున్నాడో 
స్వీయానుభూతితో వర్ణించాడు. పల్లెటూరి జీవితం, పల్లెతనం, సాదాసీదా పదాలకూర్చు 
ప్రాణంగా వచ్చి కూర్చుండే పదచిత్రాలు ఇతని కవిత్వ గుణాలు. సాహిత్య సృజన 
చేస్తూ కవిసమ్మేళనాలకు చర్చాగోష్టులకు హాజరవుతుంటారు. 


68 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


జానా పోశెట్టి క 
సొంతూరు నిర్మల్‌, ఉద్యోగం కోసం ఆదిలాబాద్‌ వచ్చి స్థిరపడ్డాడు. ప్రకృతి 
[టో wm 
పేమ, దళిత జీవన వేదన, తదితర ఇతివృత్తాలతో కవిత్వం రాస్తుంటాడు. ఉదారి 
నాగదాసు స్మారక కవి సమ్మేళనంలో కన్ను తెరిచిన కవి ఇతడు. 


“కలవారి పేగులు కదలకుండా 
ధనధాన్యాలు చిల్లిపోకుండా 

గమ్యానికి బండి చేరాలంటే 

బండి ఇరుసు నిండా కందెన కావాలి” 


అని సహజంగా వర్ణిస్తాడీకవి. ధనవంతుల సుఖాలకు (శ్రామికులు ధారపోసే చెమట, 
రక్తమే కందెనంటాడీ కవి. త్వరలోనే ఇతని వచన కవితా సంపుటి, జానపద, లలిత 
గేయాల పుస్తకాలు రానున్నాయి. 
ఉదారి కదీశ్వరాచారి : 

తెలంగాణా ఉద్యమ కాలంలో కలం పట్టిన కవి, కవిత్వంలో మాండలికం 
ఉట్టి పడుతుంది. 


“ఇంటి దూలం పరైవాసినంక 
గోడల్ని ఎంతమెత్తినా మతలబులేదు 
ఏరువడదామనుకున్నోనికి 
పంచాయితీ అక్కర లేదు” 


విడిపోవడం తప్పని సరైనపుడు చర్చలు, రాయబారా లెందుకని తెలంగాణ రాష్ట్ర 
ఏర్పాటు అనివార్యతను అభివ్యక్తి గాఢతతో చెప్పాడు. ఆదిలాబాద్‌ ప్రాంతంలో జరిగే 
మొహరం పండుగ గురించిన సంక్షిప్త చరిత్ర పుస్తకం 2015లో ప్రచురించాడు. 

తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానం ఏర్పరచుకున్న కవులు ఆదిలాబాద్‌ 
నుంచి ఉన్నారు. ఇక్కడ వచన కవిత 1970 నుంచే మొదలైనా గత 20 సంవత్సరాలుగా 
వస్తు వైవిధ్యంతో మరింత విస్ఫతమవుతున్నది. కవిత్వోద్యమాలలో ఇక్కడి కవులకు 
ప్రముఖ స్థానమున్నది. 

నారాయణగాౌడ్‌, డి.కైలాస్‌, విక్షోరియారాణి, సురేఖ, సుజాతజోషి, కరాడి 
భూమన్న కామ్లెశ్యామ్‌రావు, శోభ, తోట ప్రవల్లిక, కట్ట లక్ష్మణాచారి, కనక సుగుణ, 
సరస్వతి, బొడగం మధుబాబు, కార్తీక్‌ రెడ్డి, మహేశ్‌, అరవింద్‌, రాజోజు రామ్‌ 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 69 


కిషన్‌, బంకట్‌లాల్‌, హరికృష్ణ, చెట్లపల్లి సంతోష్‌, రాకేశ్‌, ఉట్ల స్వామి తదితర 
కవులున్నారు. 

ఉత్పత్తి, వృత్తికులాలు, గిరిజన, దళిత వర్గాల నుంచి కవులు పుట్టుకురావడం 
ఆదిలాబాద్‌ సాహిత్య చరిత్రలో మంచి పరిణామం. 


తత్త్వ కవులు 


జానపదులతో కలిసి జీవిస్తూ పల్లెప్రజల బాధలను ప్రత్యక్షంగా చూసిన 
వారే తత్త్వకవులు. భారత సమాజంలో ముప్పావు వంతు ప్రజలు (గ్రామాల్లోనే 
నివసిస్తారు, కాబట్టి వీరి కష్టసుఖాలను తత్పకవులే శోధిస్తారు. జీవితాన్ని శోధించడమే 
తత్త్వం. అందుకే ప్రామాణిక సాహిత్య విమర్శకులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, 
ఆధునిక ప్రజాకవులు కాకపోయినా తొలి జన కవులు తత్త్వకవులే. “తత్త్వకవులు 
జీవన విధానానికి సంబంధించి భౌతిక మార్గీయులు... వృత్తులను అనుసరిస్తూ, ఉ 
తృ్పత్తి కార్యక్రమానికి శ్రమ జీవనానికి దూరం కాకుండానే తమ అనుభవాల నుంచి 
జీవన విధాన సూత్రాలను తత్త్వ్వకవులు ప్రచారం చేశారు. (క.కె.రంగనాథాచార్యులు, 
తెలుగులో తత్త్వ్వకవులు పుస్తకానికి ముందు మాటలో) తత్త్వకవులు, కుటుంబ జీవనం 
సాగిస్తూనే జీవితాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి ప్రచారం చేస్తారు. అడవులలోకి 
వెళ్లడం, ప్రత్యేకంగా ఉండడం వీళ్లకునచ్చదు. ప్రజల్లోనే ఉంటారు. ప్రజల భాషలోనే 
రాస్తారు. కులమతాలను, విగ్రహారాధనను నిరసిస్తారు. జీవుడే దేవుడు, ఆత్మనే 
పరమాత్మ, నిరాడంబరమే నిజమైన జీవన మార్గమని భావిస్తారు. జనన మరణాలపై 
భయాన్ని పోగొట్టి స్వచ్చమైన జీవితాన్ని గడపమంటారు. ప్రశ్నించడం - ఎదిరించడం 
వీళ్ల తత్త్వం. సమాజంలో తొలిసారిగా సామాజిక సమస్యలను గుర్తించి నిరసించింది 
ఈ తత్త్వ్వకవులే. 
ఉదారి నాగదాసు : 

ఆదిలాబాద్‌ జిల్లా తత్త్వ్వకవులలో ఉదారి నాగదాసు ప్రముఖమైనవాడు. ఇతని 
నివాసం తాంసి మండలంలోని బండల నాగాపురం. ఇతడు 1930 ప్రాంతంలో 
జన్మించాడు. అచల సిద్ధాంతాన్ని ఆచరిస్తూ తత్త్వాలు రాశాడు. ఇతడు అచల పరిపూర్ణ 
ప్రబోధకుడు. ప్రస్తుతం ఆయన ప్రథమ పుత్రుడు ఉదారి కృష్ణమాచార్యులు ఇదేమార్గాన్ని 
అనుసరిస్తున్నాడు. 

నాగదాసు దినమంతా వృత్తి పని (కమ్మరి) చేస్తూ సాయంత్రం వేళల్లో తత్వాలు 
రాస్తూ పాడుతుండేవాడు. నిరాడంబరమైన జీవితం గడపాలని కోరికలు అదుపులో 


70 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


పెట్టుకోవాలని బోధించాడు. కుటుంబ జీవితమే ఉన్నతమైనదని ఉద్భోధించాడు. 
కులమతాలకు, విగ్రహారాధనలకు దూరంగా ఉన్నాడు. ఇతని తత్వాలు ఉమ్మడి 
ఆదిలాబాద్‌ జిల్లాలో, మహారాష్ట్రలోనూ (ప్రజలు పాడుకుంటారు. 

నాగదాసు సమకాలికులు పరమేశ్వరయ్య, జక్కుల కాశయ్య, తాంసి 
సదాశివలు. ఎప్పుడూ సభలు, చర్చలు, భజనలు, వాదోపవాదాలతో నాగదాసు 
ఇల్లు నిండి ఉండేది. 

తాను ఆచరించిన అచల సిద్దాంతాన్ని తత్వాల ద్వారా ప్రచారం చేశాడు. 
మనిషి నుంచి సమాజపు మార్చును ఆశించాడు. 


“స్వచ్చమైన అచల బ్రహ్మం నిలిచియున్నది చూడు 
తచ్చులేక ధర అకాశం నిండియున్నది చూడు” 


అని అచలమంటె చలనం లేనిదని చలింపశక్యం కానంత, ముల్లుగుచ్చ సందులేక 
అంతటానిండి యున్నదని అదేదైవమని ఈ పాటలో వివరించాడు. 
నాగదాసు చదివింది ప్రాథమిక విద్యనే అయినా సాహిత్యం, తర్మం, వాస్తు 
శిల్పం తదితర రంగాల్లో ప్రవేశముండేది. కబీరు, తుకుడోజి, వేమన్న, పోతులూరి 
వీరబ్రహ్మం లాంటి వారి ఆలోచనలలోనే నడుస్తూ ప్రజల్లో మంచి తనం కోసం 
ప్రయత్నించాడు. మంచి ప్రవర్తనే మనిషిని మంచివాడిగా మలుస్తుందని తన తత్వాల్లో 
బోధించాడు. 
ఇతడు 1962లో “శ్రీ శివరామ దీక్షితాచల గురుభజన తత్త్వకీర్తనలు” అనే 
తత్వాల పుస్తకాన్ని మరాఠీ (హింది) లిపిలో ముద్రించాడు. 1974లో ఇదే పుస్తకాన్ని 
కొన్ని తత్వాలు కలిపి తెలుగులో ముద్రించాడు. ఇతను 1976 సంవత్సరంలో 
మరణించినా అతని శిష్యులు, కుటుంబసభ్యులు 2011 సంవత్సరం వరకు ఆరుసార్లు 
ఈ రచనను తిరిగి ముద్రించారు. 
దేవుడంటే ఎక్కడా లేడు నీలోనే ఉన్నాడు, జీవుడే దేవుడని ... 
“ఆత్మనిన్ను వర్ణించి చూడు పరమాత్మ స్వరూపంబు 
కలిగెనామనో విచారంబు” 
అని ఆత్మలోనే పరమాత్ముడున్నాడని అంటాడు. ఇందుకోసం ఉత్తమ గురువును 


ఆ(శ్రయించాలంటాడు. 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 71 


“మరువకురా విడువకురా 
గురుచరణంబులు ఓ జీవా!” 


అంటూ గురువును ఎప్పుడూ మరువద్దంటూ తత్వంలో చెప్తాడు. అశాశ్వతమైన మానవ 
జన్మ మనిషికి దొరికేది ఒకటేసారి, దానిని సార్ధకం చేసుకోవాలని అందుకు మంచి 
నడవడిని కలిగి ఉండాలని 


“ఒకసారి భజన జేయు 

నీకోటి పాపములు నేటికె దీరొక సారిభజన చేయు 

పొద్దున లేచి స్నానము జేయుము (్రద్ధతొ గురుని దలచుచుండుము 

సద్దిగట్టుక పొలముకు బోయి” 
అంటూ (శ్రమ తత్త్వాన్ని గుర్తుచేస్తున్నాడు. భజనలు చేసుకుంటూ భార్యాపిల్లల్ని వదలి 
సంచారం చేయకంటున్నాడు. రోజులో ఒకసారి మాత్రమే భజన చేయమంటున్నాడు. 
అంటే గురుని స్మరించుకోవాలంటున్నాడు. 

నాగదాసు తత్వాలు కందార్థ దరువులు, కీర్తనలు ఆదిలాబాద్‌ ప్రాంత 
(ప్రజలనాలుకల్లో నిత్యం నడయాడుతుంటాయి. దీనికి కారణం అతడు ప్రజల భాషలోనే 
తత్వాలు రాశాడు. ఏది రాసినా మంచి ప్రవర్తననే ఆశించాడు. 

“ఆగముదిరుగకురా నాగదాసుబోధ వినురా” అంటూ పనిలేకుండా తిరిగితే 
దేశానికి, సమాజానికి అందరికీ నష్టమని గుర్తుచేస్తున్నాడు. 

తత్త్వ్వకవులు శరీరాన్ని దేవుడిని ప్రాణాన్ని ప్రతీకాత్మకంగా చెప్పి తత్వానికి 
స్వాభావికతను కలిగించారు. ఈ కవికూడా “ఎనిమిది కోరల ఏనుగె ఉన్నది, మంటి 
గురిగి లోపలాను” తదితర పాటలను ప్రజలకు చేరవేశాడు. ఇతని వర్థంతి సందర్భంగా, 
ఇతని కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం సెప్టెంబరు 9న నాగదాసు స్మారక 
కవిసమ్మేళనం నిర్వహిస్తుంటారు. తత్వాల గానం, చర్చలు కూడా జరుగుతుంటాయి. 
నాగదాసు సమాధి జన్మ స్థలమైన బండల నాగాపురంలో శిష్యుల దర్శనార్థం 
నిర్మించారు. ఈతిబాధలను ఇంపైన వినసొంపైన తత్వాలను మలచిన ఉదారి 
నాగదాసు తత్త్వసాహిత్యంలో చిరస్మరణీయుడు. 


72 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


పరమేశ్వరయ్య 
ఆదిలాబాద్‌ జిల్లాలో పేరున్న మరొక తత్త్వకవి పరమేశ్వరయ్య. ఇతడు 
ఆదిలాబాద్‌ పట్టణంలోని బొక్కల గూడలో నివాస ముందేవాడు. పరమేశ్వరయ్య 
అందరివలె జీవన వేదానికి సంబంధించిన తత్వాలు మాత్రమే రాయలేదు. మనిషి 
జీవితం, సమాజం సామాజిక విలువలు మొదలగు పలు అంశాలను తన తత్వాలలో 
చెప్పాడు. సమాజంలో వర్గపెత్తనాన్ని వ్యతిరేకించాడు. కులమతాలను నిరసించాడు. 
విగ్రహారాధనకు దూరమున్నాడు. అంతు పొంతు లేని అభూత కల్పనలను 
నమ్మవద్దన్నాడు. మూఢనమ్మకాలను నమ్మవద్దన్నాడు. మనుషులందరూ ఒకటేననీ 
తత్వాల ద్వారా ప్రచారం చేశాడు. స్వార్థం విడిచి పెడితే తాను స్వేచ్చగా 
(బ్రతకొచ్చన్నాడు. ఇతరులు హాయిగా ఉండవచ్చునన్నాడు. లోకం పోకడను సూక్ష్మంగా 
గమనించాడు. ఇతనొక తత్త్వ్వకవి మాత్రమేకాదు సామాజిక చింతనా పరుడు కూడా. 
సంగీత సాహిత్య తత్త్వ్వశాస్తాలను అభ్యసించాడు. 
పరమేశ్వరయ్య క్రీ.శ. 1910లో జన్మించాడు. 1994లో పరమపదించాడు. 
చనిపోయేదాకా తెల్లని వస్త్రాలు, ధరించి ఒక చేతిలో చిరుతలు కొడుతూ, ఒక 
చేతితో తాంబూరా వాయిస్తూ తత్వాలు పాడుకుంటూ భిక్షాటన చేస్తూ జీవించాడు. 
ఇతడు పంచాక్షరి మంత్రాన్ని పఠించి ఆచరించాడు. తాను రాసిన తత్వాలలోనూ ఈ 
మార్గాన్నే చూపించాడు. 
“రావోయి స్వాత్మరామ 
జీవితంలోనిను వెదక 
ఆశించితి స్తుతికి 
అవలీలగా ఆత్మరామా 
నీపైన నా భక్తి ప్రేమా” 
అంటూ తనను తాను ఆత్మారామునిగా భావించి తన భక్తిని నివేదించుకుంటున్నాడు. 
ఇతడు 1977లో మొదటిసారి “ఆత్మసాక్షాత్మారం” తరువాత 1989లో 
భజనమాల హిందీ తత్త్వగీతాలను వెలువరించాడు. తరువాత “యదార్ధ జ్ఞానం” 
“మానవద్దీత” ఇట్లా మొత్తం నాలుగు పుస్తకాలను ముద్రించాడు. ఈ నాలుగు పుస్తకాల 
లోని భజన గీతాలు ప్రజల్లో భజన మండళ్లలో వినబడుతూనే ఉంటాయి. 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 73 


1962-1976-80 దాకా ఆదిలాబాద్‌ ప్రాంతమంతా కరువుతో విలవిల్లాడేది. 
ఆ సమయంలో ఇక్కడి స్థానిక తత్త్వ్వకవులు బతుకు మీది భరోసా కలిగించే తత్వాలు 
రాస్తూ ప్రజలలోకి వెళ్లారు. వీరిలో నాగదాసు, పరమేశ్వరయ్య, జక్కుల కాశయ్య 
మొదలగువారు ముఖ్యులు. 

పరమేశ్వరయ్య ఒకేసారి వచ్చే ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలని 
జన్మరాహిత్యం కావాలని అందుకు గురువును ఆశ్రయించాలని ఉపదేశించాడు. 
విలాసాలకు పోకుండా లోభం మోహం లాంటి దుర్గుణాలకు దూరంగా ఉండాలని 
బోధించాడు. ఇదే విషయాన్ని ఒక తత్వంలో . 


“గాలివలననే ఆడుతున్నది మూలములేని తోలుబొమ్మ 
గాలము మింగిన చేప చందము గారడమాయె మాయబొ 4” 


అంటూ గాలితో బ్రతికే ఈ శరీరం గాలిపోయాక గాలం మింగిన చాపలాగా తాను 
పోతుందని జీవిత సత్యాన్ని వివరించాడు. శరీరాన్ని బొమ్మగా భావించి ప్రతీకాత్మంగా 
చెప్పాడు. అదేవిధంగా మనిషి ఏదో ఒకరకంగా పనిచేస్తూ సంసార జీవితం 
సాగించాలన్నాడు. 


“ప్రపంచమే పాఠశాల 
ఏపని నేర్చెదవా నేర్వుబాల” 


అంటూ (శ్రమజీవిగా బతకాలన్నాడు. తాను అలాగే చివరిదాకా బతికాడు. 
సమాజంలో దొంగ గురువులు, దొంగ సాధువులు, బాబాల మహిమలు, 
మంత్రాలతో అమాయక జనాన్ని మోసం చేస్తున్నారని అటువంటివారి గురించి... 


“ఉత్తుత్తి మంత్రాలు ఉల్లెక్కబోధలు 
సత్యంబు ఎరుగనే చావు భజనల్‌ 
పెత్తనము మాటలు పనిలేని పీఠాలు, 
బిత్తిరి నడకలు బింగిపనులు” 


అంటూ తీవ్రంగా నిరసించారు. 

పరమేశ్వరయ్య తత్త్వకవిగానే కాదు నాటి తెలంగాణ రైతాంగ పోరాటంలో 
కమ్యూనిస్టు పార్టీతరపున ప్రచారం చేశాడు. తన తత్వాలలోనూ అభ్యుదయాన్ని 
ఆశించాడు. ఇతని తత్వాలు ఆదిలాబాద్‌ మహారాష్ట్ర ప్రాంతాలలో జనం 


74 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


పాడుకుంటారు. తలమడుగు మండలం లక్ష్మీపురం, తాంసి మండలం సావర్గామ్‌లలో 
ఇతని విగ్రహాలను ఇతని శిష్యులు ప్రతిష్టించుకున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబరు 
నెలలో పౌర్ణమిరోజున అక్కడ భజనలు జరుగుతాయి. ఆధ్యాత్మిక తత్వాలను 
మానవత్వంవైపు మళ్ళించిన మంచితత్వకవి పరమేశ్వరయ్య. 

జక్కుల కాశయ్య : 

ఆదిలాబాద్‌ జిల్లా బండల నాగాపురం ఇతని నివాసం. ఆలోచనలోనూ, 
ఆహారంలోనూ గురువనిపించే రూపం ఈయనిది. ఈయన ఉదారి నాగదాసు 
సమకాలికుడు, మిత్రుడు. నాగదాసు వలె ఇతను కూడా అచల పరిపూర్ణమును 
ఆచరించి ప్రచారం చేశాడు. ప్రచారం కోసం తత్వాలను వాడుకున్నాడు కాశయ్య. 
“అచల పరిపూర్ణ అమృత సారం” అనే తత్వాల రచనను ప్రచురించాడు. కాశయ్య 
తత్వాలు ప్రజల పాడుకోవడానికి సులభంగా ఉన్నాయి. పల్లెపాటలే అయినా చిన్నచిన్న 
పదాలతో అందరికీ అర్ధమయ్యేట్లున్నాయి. 

ఈ ప్రపంచం సృష్టి అంతా మాయ. మాయనే ఎరుక. ఏమీ అర్థంగాకుండానే 
ఏమిలేనట్లనిపిస్తుంది. అదే అచలం ఎరుక, పరిపూర్ణ సారమని కాశయ్య తత్త్వాలు 
ప్రబోధిస్తాయి. 

“మాయచేతనె బుట్టిరి జనులు 
మాయమై పొయ్యేరు నరులు 
మాయ ఎరుకని మర్మము దెలియక 
కాయమును స్థిరమనబోకు” 


అని మాయ చేతనే నువ్వు నేను మనందరం పుట్టాము, మళ్లీ ఆమాయలోనే పోతాము. 
అందుకే ఈ ఉత్తదేహంపై వెర్రివ్యామోహం పెంచుకోవద్దంటాడు. ఒకే ఒక్క గొప్పమానవ 
జన్మను మంచి మార్గంలో నడిచి ధన్యం చేసుకొమ్మంటాడు. 

ఎందుకొచ్చామో, ఎందుకెళుతున్నామో తెలియక మదముతో మాత్సర్యంతో 
విర్రవీగి చివరికి కానికాలంలో చింతించకని ఉద్బోధ చేస్తాడు ఈ గీతంలో ... 


“ఎంత పాపకర్ముడానైతి 
ఇంతాల గురుని పాదములు పట్టాక తిరులైతి 


ఎంత పాపకర్మడానై గంతులేసి పొద్దుగడిపితి 
శాంతి గురుని బోధగానక జాతి పందివలెను దిర్గితి” 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 75 


అంటూ శాంతి గురుని పొందక జీవితమంతా వ్యర్థం చేసుకుంటిని అంటూ బాధ 
పడతాడు. ఉన్నతమైన గురుని నమ్ముకుంటే నీకంతా తెలిసి పోతుందని మనసు 
నిర్మలమవుతుందని చెప్తాడు. గురుని చేరుకోవడం కూడా యాత్రవంటిదేనంటూ... 


“యాత్రవోదామా సద్గురు యాత్రబోదామా” 
గురు దర్శనాన్నే యాత్రగా భావించాడు కాశయ్య. ఇంకా 


“శరణు శరణార్థి గురుదేవరమ్మి 
స్మరణ జేసెద అనుదినము నమ్మి” 


నిజగురువును నమ్ముకొని శరణు జేస్తే జన్మరహస్యాన్ని జీవితనత్యాన్ని 
తెలుసుకుంటామని ఈ పాటలో తెలియజేశాడు రచయిత. 

తత్పకవి కాశయ్య కూడా సంగీత సాహిత్య వాస్తుజ్యోతిష్యాలను అభ్యసించాడు. 
కాని తత్ప్వ్వజ్ఞానాన్నే మొదటి నుంచి చివరిదాకా నమ్మి ప్రచారం చేశాడు. కులమతాల 
కతీతంగా ప్రజల్ని చేరదీశాడు. 


“ఎరుక భ్రాంతి నమ్మి మురిసితి 
గురుకలు దెలియక 
గరకు రాళ్లను పూజ జేసితి” 


అని విగ్రహారాధనను వ్యతిరేకించాడు. ఎరుక భ్రాంతి అనే సాలె గూడులో చిక్కుకుని 
అసలు మర్మం తెలుసుకోక పోతినంటూ జీవుని వేదనను వర్ణించాడు. 

కాశయ్య పంచాక్షరిని ప్రచారం చేశాడు. గురువే ముఖ్యం, గురువే సఖ్యం, 
గురువు చెతనే ముక్తి, యుక్తి, శక్తి అంటూ గురుమార్గం విడనాడకూడదన్నాడు. 
గురుని జాడ దొరికితే ఆ ఆనందం వేరు అంటూ... 


“సరేసరెయని సారము దెలిసితి 
సక్కని దాయెను గురుదేవా” 


అన్నాడు. ఈ శరీరం, ప్రపంచం, సంసారం, అష్టెశ్వర్యాల, మోజులో పడి అసలు 
వచ్చిన పని మరచి పోవద్దంటున్నాడు. ఈ తత్వంలో నిన్ను బుట్టించింది నిజగురు 
ద్వారానే దేవున్ని దర్శించుకొమ్మంటాడు. 

కాశయ్య తన తత్వాలను ప్రతీకాత్మకంగా రాశాడు. ప్రాణాన్ని చిలుక అని, 
శరీరాన్నీ గూడు అని వర్ణిస్తూ భావానికి నిండుదనాన్నిచ్చాడు. “చిలుకా పలుకక 


76 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


పాయ ఎవరేమన్నారే” అనే తత్త్వం ఈ కవి తత్వాలలో ప్రసిద్ధి గాంచింది. కాశయ్య 
తత్వాలన్నీ పాడుకోవడానికి తగినట్టున్నాయి. ప్రజల భాషలోనే తత్వాలు రచించడం 
వల్ల స్రీ పురుషులు పండిత పామరులందరూ పాడగలుగుతారు. కవి రచనలే కవిని 
బతికిస్తాయి. కాశయ్య లేకున్నా అతని తత్వాల్లో కనబడుతూనే ఉంటూ భౌతికంగా 
ప్రజల ఆలోచనల్లో మెదులుతూనే ఉంటాడు. 
గంగదాసు : 

ఆదిలాబాద్‌ జిల్లాలోని పూర్వ తత్వ్వకవుల ప్రభావంతో తత్వాలు రాస్తున్నారు 
గంగదాసు. ఇతడు బేల మండల కేంద్రంలో నివాసముంటున్నాడు. భజన మండలితో 
ఏమాత్రం పరిచయమున్న వ్యక్తి అయినా అతడికి గంగదాసు పరిచయముంటాడు. 
ఇతని తత్వాలు తెలుగు, హిందీ లిపుల్లో ప్రచురించబడ్డాయి. తెలంగాణా, మహారాష్ట్ర 
పెన్‌గంగా ఆవుతలి ప్రాంతంలో ఇతని భజన గీతాలు భజన మండలుల్లో వినబడుతూ 
ఉంటాయి. 

గంగదాసు మొదటిసారిగా 1997లో స్వయం బ్రహ్మ భజన పాటల పుస్తకాన్ని 
ముద్రించాడు తరువాత 2000వ సంవత్సరంలో 'స్వదర్శనం), 2005లో 'స్వళారూపంి, 
2012లో “స్వానుభవం, 2016లో “స్వాధ్యాయం అనే పుస్తకాలు ప్రచురించబడ్డాయి. 

శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని ఆదరిస్తూ భజనగీతాలు రాస్తున్న వర్తమానరచయిత 
గంగదాసు. లోకంలో జాతులంటూ పదులు వెయిలు లేవని అవి ఆడమగ రెండే 
జాతులని గంగదాసు నమ్ముతాడు. అందుకే కులం, మతం, ప్రాంతం, లింగం ఇవన్నీ 
సంకుచిత స్వప్రయోజన భేదాలని అంటారు గంగదాసు ... 


“జాతిగ బ్రాహ్మణులా లేదా నీతిగ బ్రాహ్మణులా మీరు 
జాతి జాతియే మానవజాతి! రెండు విధాల స్త్రీ పురుషులా” 


అని దైవం దృష్టిలో రెండే విధాలంటాడు. (బ్రహ్మతత్త్వ మెరుగిన వాడే నిజమైన బ్రాహ్మణు 
డంటారు. 

పరమేశ్వరయ్య నాగదాసుల వలె ఈ కవికూడా “మనిషి పనిచేస్తూ బ్రతకాలి. 
భార్యాపిల్లలతో సంసార సాగరం ఈదాలి” అంటాడు. పనిలేక ఏమీలేక పోతే 
గురునామస్మరణం కూడా చేయరాదని ఇటువంటి వారు ఇతరులను నిందిస్తూ 
సుఖభోగాలతో కాలం గడుపుతారని అంటారు. ఈ గీతలో సుందరమైన వాక్యాలతో 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 77 


“నిందా కపటముతో దినమంతా పాపం 
రాతిరి భోగనిద్రలో పాయా 
ఉన్నా ఆయుష్యును వట్టిగా పాయ” 
అంటూ పనిపాట లేకుండా వ్యర్థంగా పొద్దుగడిపి ఉత్తగనే వెళ్లిపోయే వారికి చురక 
లాంటి ఉపదేశం చేశాడీ గీతంలో. 
లోకంలో చాలా మంది మూఢత్వంలో మునిగి పోయారని కొందరు దొంగ 
గురువుల వెంటబడి అసలు జీవరహస్యం తెలుసుకోవడం లేదంటున్నాడు. “జ్ఞానమెరుగ 
లేవూ మూఢవిడువాలేవు దాసగంగా దాసు” ఇటువంటి అమాయకులను మూఢనమ్మకాల 
నుంచి బయటకు రమ్మంటున్నాడు. 
గురువు ద్వారానే దైవం గోచరిస్తుందని, గురువుచేతనే జన్మమర్మము 
తెలుస్తుందని, గురువే దైవం, గురువే ధైర్యం, గురువే సర్వమని తత్త్వకవులు ఉద్బోధిస్తారు. 
గంగదాసు కూడా గురునివాసం నిర్మల క్షేత్రమని గురువు ప్రాముఖ్యతను ఈ పాటలో 
చెప్తూ..... “ఆనందమందిరము నా సద్గురు హృదయము, కరుణా మయుడు కమల 
లోచనము” అంటూ గురువు హృదయం ఆనంద మందిరమంటున్నాడు. గురుమార్గమె 
ఉత్తమ మార్గమని అది తెలిసిన వారికి జ్ఞానం సుగమము అవుతుందంటాడు. 
జీవితమంతా జల్ఫాలతో గడిపి చివరికి చావసమయంలో గుళ్ళూ గోపురాలు 
తిరిగినా ఫలముండదని “పాపకర్మలు జేసి గంగా నదులాయందు, స్నానముజేసురన్నా” 
అని ముసలి తనంలో ఎన్ని జేసినా పాపకార్యములు తొలగవంటూ హెచ్చరిస్తున్నాడు. 
గంగదాసు తన తత్వాల ద్వారా మనుషులలో మంచి నడవడి పెంచాలను 
కున్నాడు. అజ్ఞానం మూఢనమ్మకాల నుంచి బయట పడి పలువురు మెచ్చే 
శ్రమజీవనాన్ని గడపమంటున్నాడు. మనిషిలోని మానవత్వపు విలువలే అతడికి 
ప్రశాంతతనిస్తాయని చెప్తున్నాడు. ఏ సమాజానికైనా దేశానికైనా కావాల్సింది అటువంటి 
మనుషులే కదా! 
మేరుగు రాములు : 
ఇతడు పరమేశ్వరయ్య శిష్యుడు. చిన్నప్పటి నుంచే ఇక్కడి తత్వకవుల తత్వాలు 
పాటలు ఒంట పట్టాయి. భీమన్న “ఆత్మజ్ఞాన భజనమాల, జ్ఞాన ప్రకాళిని, భజనామృత 
సారం” అనే మూడు భజనపాటల (తత్వాల) పుస్తకాలను ముద్రించాడు. వీటిలో 
చాలా వరకు ఆత్మజ్ఞానం కలిగే తత్వాలే ఉన్నాయి. ఆత్మనే పరమాత్మ స్వరూపమని 


78 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


“తనను తానెరిగే తత్వజ్ఞానమును తానేరుగవలె 
తానే ఐనపుడు ప్రపంచ మూలము తనను తాదెలియవలె” 


అని ఆత్మ అంటె, తనను తానెరిగిన మనిషి ఇటు ఆధ్యాత్మికంగా అటు సామాజికంగా 
ఉన్నత స్థానంలో ఉంటాడంటాడీ కవి. జిల్లాలో గొప్పభజన పాటలు రాసే వారిలో 
మేరుగురాములు ఒకరు. 
ఉదారి శేషన్న పంతులు : 
ఇతడు నాగదాసు మూడవ కొడుకు. శేషన్న పంతులు పారమార్ధిక, ప్రాపంచిక 

తత్వాలు రాశాడు. ఇతడు అచలమునే ఆచరించాడు. గురువే సర్వము గురువే శ్రేష్టమని 
భావించాడు. 

“ముందడు గేయుమురా 

పరమానం దమునీయు గనురా 

సందియ మేమియు లేకను 

సర్వము సాక్షి బ్రమ్మమురా” 


అని తత్వంలో రాసుకున్నాడు. 


“దిక్కుమొక్కులు లేని దీనజనుల జూచి 
ఒక్కక్షణంబైన ఆలోచించవేరా” 


తానే కాకుండా అందరూ ఆనందంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఇతడు గత 
సంవత్సరం శ్రీ సద్దురు జ్ఞానోల్లాస భజనమాల” అనే భజన పాటల పుస్తకాన్ని 
ప్రచురించాడు. అందరికీ అర్ధమయ్యే భాషలో ప్రజల బాణీలలో పాటలుండడం వల్ల 
భజన ప్రియులు వాటిని ఆసక్తిగా పాడుకుంటారు. 

కురిమెల్లి లింగన్న : 

“జీవన సారము’, క్తి మార్గము బ్రతుకుధన్యము' వంటి భజన పాటలతో 
అందరికీ పరిచయమయ్యాడు లింగన్న. గత సంవత్సరం 'జదకొప్పులాట జానపదుల 
పాటి అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఇది పల్లెటూళ్ళలో జడకొప్పులాటను మళ్లీ 
ఒకసారి యాదికి తెచ్చింది. 


“మనసు మలినమై బురద చెడినదై 
మనిషి బాధలతో బ్రతుకు తున్నపుడు” 


ఆదిలాబాద్‌ జిల్లా ఆధునిక సాహిత్య చరిత్ర 79 


అంటూ మనిషి ఈతి బాధలతో సతమతమవుతున్నప్రుడు అంతశ్ళుద్ధితో ఆత్మారాముని 
తలచుకోవడమే అసలు మందు అంటాడు. గుళ్లు, గోపురాలు, రాళ్లు రప్పలు మొక్కినా 
దేవుడు కానరాడని 


“దేవుడెక్కడున్నడు 
దేహంబులోపల జీవుడై లోనున్నా! ఫ్రె 


అని దేవుని అసలు నివాసం మనలోనే ఉందని చెప్తాడు. మనిషికి ఆత్మానందాన్ని 
కలిగించే భజన గీతాలను ఇతడు ఆలవోకగా రాయగలడు. 
దాసదాసస్వామి : 

ఇతడు శ్రీవైష్ణవ మార్గాన్ని అనుసరిస్తాడు. శబరిమాతభక్తుడు. “నీ చల్లని 
చూపుంటె నీవేనాదాపుంటే నాలోన సప్తస్వరం పలికించనా” అని దేవుడిని వేడుకునే 
రీతిలోనే ఇతని భజనపాటలున్నాయి. “శ్రీరాఘవభజనామృతం” భజన పాటల పుస్తకం. 

వీరేగాకుండా నీరటిగంగరెడ్డి, గంగారామ్‌, భగవాన్‌దాస్‌ మొదలగువారు మంచి 
భజన గీతాలు రాశారు. 

ఆదిలాబాదు జిల్లా తత్త్వకవులు జనంలో (బ్రతికారు. జనంలో సంచరిస్తూ 
మంచి మార్గాన్ని బోధించారు. విలాస జీవితాన్ని ఆశించలేదు. పనిచేసుకుంటూ 
కుటుంబాలను పోషించుకున్నారు. కీర్తికండూతి వీరికి లేదు. తమకు తెలిసిందే నిజమని 
చెప్పలేదు. భౌతిక సమస్యలను పట్టించుకోలేదు. అయినా అన్ని కాలాలకు, అన్ని 
వ్యవస్థలకు అవసరమయ్యే మంచి ప్రవర్తనతో మెలగమన్నారు. మంచి అలవాట్లు 
గుణాలుండాలన్నారు. పనిచేస్తూ బ్రతకాలన్నారు. కులబేధాలు పాటించలేదు. 


80 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


4. జానపద సాహిత్యం 


పల్లెటూళ్లలో పనిని మరచిపోయే పాటలు ఆనాడు పనిలోనే పుట్టాయి. జానపద 
కథలు గాథలు, ఆదిలాబాదు జిల్లాలో స్వచ్చమైన పల్లెటూళ్లలో ఇంకా బతికే ఉ 
న్నాయి. ఎంతగా ప్రపంచీకరణ పట్టణీకరణ పెనుగాలులు చుట్టు ముట్టినా అవి 
తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ఉన్నాయి. అట్లాగే జానపదాలను కూడా పాటలలో 
కథలలో ముచ్చట్లలో రక్షించుకుంటూనే ఉన్నాయి. మారుతున్న సాంకేతికతవల్ల కళలు 
మారుతున్నాయి. జానపద సాహిత్యానికి దాన్ని రాసే కవి లేదా రచయిత ఉండడు. 
అవసరాన్ని బట్టి అందరు కవులు రచయితలు వాగ్గేయ కారులే. ఈ రోజు జానపద 
కళలన్నీ డిజిటలీకరణ చెందాయి. పల్లెపాటలను యువకళాకారులు ధ్వనిముద్రణ 
(రికార్డింగ్‌) చేసి సీ.డి.ల రూపంలో తీసుకొని వస్తున్నారు. ఈ మార్చును ఎవరూ 
కాదనలేరు. 

ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా ఆణిముత్యాలాంటి జానపద కళా ఖండికలున్నాయి. 
ఉత్సాహంగలవారు వాటిని కొంత సేకరించి మరికొంత భాగం తాము రచించి 
వాటిని కలిపి ఆనందానికి, వినోదానికి వాడుకుంటున్నారు. ఈ పాటలనే ఆయా 
సామాజిక ఉద్యమాలకు పాటలుగా రాయించుకుంటున్నారు. ఆదిలాబాద్‌ ప్రాంతం 
స్వాతంత్ర్యానికి ముందు కమ్యూనిస్టు ఉద్యమాలతో ఉప్పొంగి పోయేది. నాటి 
ఉద్యమ కారుల్లో కొందరు జానపద బాణీలతో ఉద్యమగీతాలు రాశారు. వీధినాటకాలు, 
భూభాగోతాలు ప్రదర్శించేవారు. 


జానపద సాహిత్యం 81 


జానపద కవులు 


కన్నం మోహనబాబు : 

కన్నం మోహన్‌బాబు జానపదబాణీలతో మనసుకు హత్తుకునే పాటలెన్నో 
రాశాడు. రాసిన పాటలను పాడుతూ గజ్జగట్టి నృత్యమూ చేశాడు. చిన్న తనం 
నుంచే జానపద సాహిత్యమంటె ఇష్టం. అందుకే స్వయంగా పల్లెటూళ్లు తిరిగి ఆశు 
కవుల పాటలు, తర్గులను, పదసంపదలను సొగసుల్ని ఆకళింపు చేసుకొని వివిధ 
రకాల పాటల్ని కూర్చాడు. “తెల్లవారె లేవురా హస్సేను ఉస్పేను” అంటూ పాడితే 
కులమతాల కతీతంగా జనమంతా తలలూపుతూ వింటారు. ఇతను ... 


“దున్నేటి దుక్కుల్లో నాగన్న నువుజూడు 
నడుమంచి పనిచేసే అమ్మలక్కల జూడు” 


అంటూ పొలంలో శ్రమజీవులకు హాని చెయ్యకంటూ వేడుకునే పాట రాశాడు. 


“పాడిచేటి పొద్దు తీరు హుస్సేన్‌ అస్సేన్‌ 
యాడాలు కొకసారి మెము మొక్కుతున్నా” 
మంటూ మొహరం పండుగ పాటను పల్లెనతం ఉట్టిపడేట్టు రాశాడు. 
గిరిజనుల పవిత్ర దేవాలయమైన కేస్లాపూర్‌ మీద ఈయన 'కెస్లపూర్‌ 
సత్నపేంది, సేంది నాగోబా” అంటూ గోండిభాషలో తెలుగు లిపిలో పాట రాశాడు. 
ఇతను రాసిన పాటల్ని రుయ్యాడి సవార్లు, పూసాయి ఎల్లవ్వ పాటలను సి.డి.లుగా 
తయారు చేశాడు. జాతీయ సమైక్యత స్మాటు, పచ్చదనం, మొదలగు సామాజికమైన 
అంశాలపై కూడా రాశాడు. 
ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రముఖ కళాకారునిగా మోహన్‌బాబును పలువురు 
కలెక్టర్లు, మంత్రులు, ప్రముఖులు ఘనంగా సన్మానించారు. బహుమతులను ప్రదానం 
చేశారు. 
గట్టు వెంకటరావు : 
జిల్లాలో పేరున్న జానపదకవి గాయకుల్లో వెంకట్రావు ఒకరు. ఇతని స్వంత 
ఊరు తాంసి మండలంలోని కప్పెర్ల గ్రామం. ప్రస్తుతం అక్కదే నివాసముంటున్నాడు. 
చిన్నప్పటి అభిరుచి వల్ల ఇతడు జానపదులలో పాటలను పాడే విధాన్ని అల్లే పద్ధతిని 


82 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


గమనించి తనూ చిన్న చిన్న పదాలతో జానపదాలను అల్లాడు. రాసిన దానిని 
రాగయుక్తంగా పాడి వాగ్గేయ కారుడనే గుర్తింపును పొందాడు. 

పల్లె జీవితం పచ్చదనం, చెరువులు కాల్వలే ఇతనితో అచ్చమైన పల్లెపదాలను 
రాయించాయి. కప్పర్ల చెరువును గురించి రాస్తూ ... 


“మా ఊరి పొలిమేరలో నల్లతుమ్మ చెట్టు 
నన్నాదరించమంటున్నదీ - ఊరు చెరువు గట్టు” 


అని తానే చెరువు అనాథగా మారానని ఆదరించమని కోరుతున్నట్టు బాధను 
తెలియజేశాడు. ఇటువంటివి చాలా రాశాడు. 


“పొద్దంతా కష్టపడి రోజుకూలిజేసి 
అచ్చిన పైసంత గుడుంబకు పెట్ట” 


గుడుంబకు అలవాటుపడ్డ వాని భార్య రోదనను మన కండ్లముందుంచాడీ కవి. 


“పచ్చని చెట్లని ప్రగతికి మెట్లని 
పర్యావరణం కాపాడాలని” 


పాటరాసి పచ్చదనం గురించి గ్రామంలో చైతన్యం కలిగించాడు. 
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వెంకట్రావు కళా ప్రతిభను మెచ్చుకొని ప్రభుత్వ 
పథకాల ప్రచారకుడిగా ఉద్యోగమిచ్చి ఆదరించింది. తాను రాసిపాడి గజ్జెగట్టి ఆడి 
జనంను హుషారు చేసినందుకు అధికారులు, నాయకులు ఘనంగా సన్మానించారు. 
స్వాతంత్ర్యం తరువాత కూడా కమ్యూనిస్టు ఉద్యమాలకు ఊతంగా 
ఆదిలాబాద్‌లో చాలా మంది పాటలని రాసి పాడి ఉద్యమాన్ని ఉత్తేజ పరిచారు. 


ప్రజా సాహిత్యం 


చిలుక వసంత : 

తాంసి మండలం ఘోట్నూరి గ్రామానికి చెందిన చిలుక వసంత విద్యార్థి 
దశలో కార్యకర్తగా పనిచేస్తూ మంచి ఉద్యమ గీతాలు రాశారు. ఈమె రాసిన ప్రజల 
పాటల్ని సంకలనంగా వెలువరిస్తే భావితరాలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం 
ఈమె హైద్రాబాద్‌లో స్థిరపడ్డారు. 


జానపద సాహిత్యం 83 


ఎడ్ల ఆశన్న : 
వ్యవసాయం, చిరువ్యాపారం చేసుకుంటూ జీవించే ఎడ్ల ఆశన్న తీరిక 
దొరికినపుడల్లా పాటలు రాస్తుంటాడు. కులవివక్ష మతోన్మాదం, పేదరికం, దోపిడి, 
ప్రపంచీకరణ లాంటి సమస్యలపై స్పందించి కదిలించే పాటలు అల్లుతుంటాడు. 
ఓటుహక్కును బాధ్యతగా నమ్ముకుని ఓటేస్తే చివరికి మోసపోతున్న ఓటర్ల 
గురించి ... 


“మా ఊరి పటేలు మల్లి మా ఊరి కచ్చె 
పేరు పేరు పెట్టి ఊరినే పలుకరించె 
వాయి వరుసలు పెట్టి 

అందరికీ దండం బెట్టె 

అభివృద్ధి అంటువాడు 

ఆదర్శం ఎల్లగక్కె 

మా భూములు మింగినోడె 

మారక్తం దాగినోడె” 


అని ఎన్నికల సమయంలో ఊరు పెద్దల కపట నాటకాలను ఈ పాటలో చిత్రించాడు. 
రోజు రోజుకు దివాలా తీస్తున్న రైతును గురించి ఇతడు ... 


“అన్నాము గంగిల బాయి 

వాణిజ్యం ముందు కొచ్చె 

పెండ్లాము పుస్తెలమ్మి 

పెట్టుబడి పెట్టినగాని” 
అని ఆద్యంతం రైతుకు జరుగుతున్న మోసం, దయనీయమైన కుటుంబం గురించి 
ఆవేదనగా చిత్రించాడు. 

తెలంగాణా రాష్ట్రం వచ్చిన తరువాత పోలవరంలో ముంపునకు గురైన 

గిరిజనుల గురించి “పోదాం పద తమ్ముడా పోలవరం పోరుకు” అని పిలుపునిస్తున్నాడు. 
ఉద్యమ కారులకు ఉత్తేజాన్ని నింపుతున్నాడు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కాలంలో 
ఆశన్న కాలికి గజ్జగట్టి గొంగడి భుజానేసుకొని ... 


84 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


“గుజగుజ రేకుల తెలంగాణా, 
గుజ్జరేకుల తెలంగాణా 

కొడుకులు బిడ్డలు కోలాట దండం 
కొమురం భీముల్లాబాయి 

రాంజీ గోండుర్లాబాయి” 


అని ఉద్యమాన్ని వేడెక్కించే పాటలనెన్నిటినో రాశాడు. ఆదిలాబాద్‌లో చెప్పుకోదగిన 
ప్రజా వాగ్గేయకారుల్లో ఆశన్న ఒకరు. 
గుంజల రమేశ్‌ : 

మలిదశ తెలంగాణా ఉద్యమ కాలంలో ఆదిలాబాద్‌లో పేరున్న కవిగా యకుడు 
గుంజల రమేశ్‌ అంతకు ముందు వందకు పైగా సామాజిక, ఉద్యమ గీతాలు, 
జానపద గీతాలు రాశాడు. ఆదిలాబాద్‌లో తెలంగాణా ఉద్యమ వేదికల మీద ఈ 
కవిగొంతు తప్పకుండా ఉండేది. 


“జజ్ఞనకరి జనాజన్‌ జంగ లేస్తున్నారు 
దద్దనికన్‌ దనాధన్‌ దరువులేస్తున్నారు” 


వంటి పాటలతో ఉత్తేజాన్ని కలిగించాడు. 


“ఆంధ్రోల్ల పాలనలో ఒరిగేది లేదు యని 
తలుపు తట్టి తెలంగాణ ఇంటికచ్చినంక జూడు” 


అని అరవైయ్యేండ్ల ఆంధ్రోల్ల పాలనలో తెలంగాణా అన్ని విధాలా మోసపోయిం 
దంటున్నాడు. ఈ దోపిడి మోసం ఇంకెంత కాలమని నిలదీశాడు. తన పాటతో 
ఆటతో ప్రజల్ని పోరాటానికి సిద్ధం చేశాడు. గొంగడేసి డప్పుగొట్టి గజ్జెగట్టి తన 
కులాన్ని గళంతో వినిపించాడు. జనాన్ని ఉత్తేజ పరిచాడు. 

గుంజల రమేళ్‌ ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ పథకాలను పల్లెపల్లెకు ప్రచారం 
చేసే ఉద్యోగం చేస్తున్నాడు. జనం మెచ్చే తెలంగాణా కోసం కవిగాయకునిగా తన 
వంతు కృషి చేస్తున్నాడు. 
మణికేశ్‌ : 

మణికేశ్‌ వృత్తిరీత్యా జర్నలిస్ట్‌. ఇతడు ఆదిలాబాద్‌ మండలం జందాపూర్‌ 
గ్రామానికి చెందినవాడు. విద్యార్థి దశనుంచే సామాజిక, కార్మిక ఉద్యమ గీతాలు 


జానపద సాహిత్యం 85 


రాస్తున్నాడు. కులమతాల పేరుతో అమానుషత్వాల మీద కవితలు పాటలు 


రాస్తుండేవాడు. ఇపుడు... 


“ఆకాశం భవంతుల్లో 
కునుకు నిద్ర తీయవు 
ఆధునిక హోటళ్లలో 
మెతుకు బువ్వ తినవు 

నీ చెమటనంత దార పోసి 
మా సంపద పెంచేది నువ్వ” 


ఇటూ రైతు దేశ ప్రజల ఆకలి తీరడానికి పడేకష్టాన్ని వర్ణించాడు. 
మణికేశ్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఉన్నప్పుడు తనపుట్టిన నేల గొప్పతనాన్ని 
చెప్తూ 
“సాహిత్యకుసుమాల సారదై ఎదిగింది 
రంజన్ల చన్నీళ్ల దాహమే తీర్చింది” 


అన్నారు. ఆదిలాబాద్‌లో ప్రఖ్యాతి గాంచిన రంజన్ల గురించి, సింగరేణి, నిర్మల్‌ 

బొమ్మల గురించి గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఇంకా 
“హుస్సేన్‌ హుస్సేన్‌ బంగ్రిసవార్లు 
అస్ఫ్సోయ్‌ దులాగంతేస్తం” 

లాంటి జిల్లా సంస్కృతిని ప్రతి బింబించే పాటలెన్నో రాశాడు. పర్యావరణం, కార్మికుల 

వలస, నిరుద్యోగం, మూఢనమ్మకాలు తదితర అంశాలపై కూడా ఇతడు మంచి 

పాటలు రాశాడు. 

దువాస శంకర్‌ : 

కూలి పని చేసుకుంటూ తెలంగాణా ఉద్యమంలో పాటలు రాసి ఉద్యమంలో 
చురుకుగా పాల్గొన్నాడు. తానే స్వయంగా రాసి పాడి ధూంధాం కార్యక్రమాలను 
ఉత్తేజ పరిచాడు శంకర్‌... 


“అమ్మా తెలంగాణ నీకు వందనాలమ్మ 
తల్లి తెలంగాణ నిన్ను తెచ్చుకుంటమమ్మా” 


86 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


వంటి తెలంగాణా గీతాలు ఎన్నో రాశాడు. ఐతే గీతాలే గాకుండా జానపదాలు, 
బతుకమ్మ పాటలను, భజన పాటలను కూడా రాసిన ఈ ఉద్యమకవి గత సంవత్సరం 
అకస్మాత్తుగా మరణించాడు. 
రాజమల్లు : 

మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఊరూరా కవులు, రచయితలు గాయకులు 
ఆవిర్భవించారు. రాజమల్లు కూడా తెలంగాణ ఉద్యమంలో పాటలు రాసి ఆడిపాడి 
ప్రజల్ని కదలిలించాడు. ఉద్యమం వైపు మళ్ళించాడు. రాజమల్లుది ఆదిలాబాద్‌ జిల్లా 
తేజాపూర్‌ గ్రామం. చిన్నప్పటి నుంచే సామాజిక గేయాలు జానపదాలు పాడుతూ 
ఊరిజనాన్ని చైతన్య వంతుల్ని చేశాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తినిచ్చే 
పాటలన్నెన్నిటినో రాశాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక మండలిలో 
సంక్షేమ పథకాల ప్రచారం ఉద్యోగం చేస్తున్నాడు. 


జానపద సాహిత్యం 87 


5. గిరిజన సాహిత్యం 


గిరిజన పాటల రచయితలు 


రోజురోజుకు గిరిజనుల్లో పెరుగుతున్న చైతన్యం వల్ల చదువుకున్న యువత 
వారి సంస్కృతి, సాంప్రదాయాల మీద, వారి బతుకు సంఘర్షణ మీద మంచి మంచి 
పాటలు రాస్తున్నారు. కొందరు సామాజిక, ఆధ్యాత్మిక, జానపదగీతాలు రాస్తున్నారు. 
గిరిజనుల్లో పెరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం మూలంగా వారి 
జీవితాలను గురించి వారే రచనలు చేసుకునే స్థాయికి ఎదిగారు. ఇది గొప్ప పరిణామం. 
మెస్రం రవి : 

మెస్రం రవిది ఇంద్రవెల్లి మండలం గుంజాల గ్రామం. ఇంటర్‌ వరకు 
చదువుకున్నాడు. తెలుగులిపిలో గొండిభాషలో జానపదాలు, ప్రణయగీతాలు 
రాస్తుంటాడు. 
మెస్రం మేఘరాజ్‌ : 

మెస్రం మేఘరాజు ఇంద్రవెల్లి మండలం గుంజాల గ్రామ నివాసి. డిగ్రీవరకు 
చదువుకున్నాడు. ఇతడు గిరిజన భాషలో తెలుగు లిపిలో ప్రేమగీతాలు, జానపదాలు 


రాస్తుంటాడు. 


తొడసం శ్రీనివాస్‌ : 

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఆదిలాబాద్‌ దగ్గరిలో ఘాగాపూర్‌ స్వస్థలం. 
చిన్నప్పటి నుంచే జానపదాలు, భజన గీతాలు రచించాడు. ఇప్పటికీ కొన్ని వందల 
పాటలు రాశాడు. పేదరికం, ఆకలి, దోపిడి, కులవివక్ష్మ మతోన్నాదంపై మాతృభాష 
గోండి పాటలు రాశాడు. దాదాపు 20 సంవత్సరాల నుంచి తన జాతి సంస్కృతి, 
జీవితాలపై జరుగుతున్న ముప్పేటదాడిని చిత్రీకరించిన పాటల్ని ఎన్నిటినో రాశాడు. 


88 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


“తలతహ జవాని జాతితోనే లాసి” అనే పాట గిరిజన ఉద్యమ గీతంగా ప్రసిద్ధికెక్కింది. 

శ్రీనివాస్‌ సమకాలీన సామాజిక పరిస్థితుల్ని సమస్యల్ని చిత్రించే ఎన్నో పాటలు 
రాశాడు. ఇటీవల గౌరీలంకేశ్‌ హత్య గురించి గోండి భాషలో తెలుగు లిపితో పాటను 
రాశాడు. రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలలు అంతరిస్తున్న కాలంలో ప్రభుత్వ పాఠశాల 
గురించి ... 


“ఉపకారమూ చేసే ఊరి బడిని 
వెలకట్టని చదువులమ్మ ఒడిని 
గతులుమార్చేటి తరగతుల గదిని 
చెబుతున్ననా మనసులో మాటని 
కొన్న చదువులకు విలువిస్తిరి 
కన్న ఊరి బడి వెలివేస్తిరి” 


అంటూ గుండెలు పిండేసే గీతం రాశాడు. 

శ్రీనివాస్‌ వివిధ ప్రజా ఉద్యమాలకు తనవంతు సాహిత్యాన్ని అందించాడు. 
సమాజంలో అమానవీయమైన వరకట్నం, సారా, అవినీతి లాంటి వాటిని సులభమైన 
భాషలో పాటలుగా మలిచాడు. యువకుడైన ఉపాధ్యాయుడు కావడం వల్ల నిన్నా 
మొన్నటి ఉపాధ్యాయుల సమస్వైన సి.పి.ఎస్‌.ల మీద మంచి పాటను రాసి ఉ 
ద్యమానికి బలాన్నిచ్చాడు. 

సమైక్యాంధ్ర పాలనలో ఆదిమ గిరిజనులు ఎంతో దోపిడికి గురయ్యారు. 
సామాజిక బాధ్యత గల రచయితగా తన జాతికి జరిగిన అన్యాయం గురించి ఉప్రీత్ర 
తెలంగాణ ఇది పోరు తెలంగాణ” అని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మంచి 
పాటలను అందించాడు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణా నష్టపోయిన విధానాన్ని 
గురించి కష్టాన్ని గురించి వారి అణచివేతను “అబ్బో ఆంధ్రోడు అరె ఉన్నచోట ఉ 
౦డడు అంటూ ఎందుకొచ్చావురా” అని నిలదీసేపాటలు ఎన్నో రాశాడు. 

ఆదిలాబాద్‌ జిల్లా గొప్పతనం ఇక్కడి ప్రకృతి అందాలు సుందరమైన జలపాతాల 
మీద మూడు, నాలుగు పాటలు రాశాడు. ఇప్పటికి 200లకు పైగా పాటలు రాసినా 
అవి ఇంతవరకు పుస్తక రూపంగా రాలేదు. పుస్తకాన్ని ప్రచురిస్తే సాహితీలోకానికి 
ఎంతోమేలు చేసినట్లవుతుంది. 


గిరిజన సాహిత్యం 89 


ఆత్రం గోవింద్‌రావు : 
ఆదివాసి కళాకారుల్లో ఆత్రం గోవిందురావుది ప్రత్యేక స్థానం. ఈయన 
జంగుబాయి, హీరాసుక్క పాండెకుపార్‌ లింగో, గోండి సంస్కృతి సాంప్రదాయాల 
గురించి చాలా పాటలు రాశాడు. ఇతని పాటల్లో కొన్ని సీడీల రూపంలో కూడా 
వచ్చాయి. 
“ధన్నెధన్నె హీరాసుక్కా హీరాసుక్కా 
తుమ్లి అమృవర్‌కెల ఉపకార్‌” 
అని ప్రధాన్‌ సమాజ్‌కు హీరాసుకా చేసిన సేవను స్మరిస్తూ డప్పు వాయిస్తూ నృత్యం 
చేస్తూ రక్తి కట్టిస్తాడు. ఇప్పుడీయన ప్రభుత్వ పథకాల ప్రచారానికి కళాకారునిగా ఉ 
ద్యోగం చేస్తున్నాడు. 
సోయం గంగారామ్‌ : 
పాటలు రాయడం పాడడమే వ్యాపకంగా పెట్టుకున్న గిరిజన రచయిత 
గంగారామ్‌. చిన్నప్పటి నుంచి పాటలు రాయడమంటె ఎంతో ఇష్టం. పదవ తరగతి 
దాకా చదువుకున్న ఈ రచయిత ఇప్పటిదాకా సుమారు వెయ్యి గోండిపాటలు రాశాడు. 


“మా వాణీ మామాన పేడనినన్న సూడ్లోన్‌ తానేయే 
క్రైమ్‌ పసి జాలనన్న తిరియేనా” 


అంటూ గజ్జగట్టి నృత్యం చేసుకుంటూ రేల కార్యక్రమంలో చాకటి రవి పాడిన పాట 
ఈయనదే. ఈపాట విదేశాల్లో సైతం మారు మోగింది. టీవిలో ప్రసారమయ్యే 
రేలపాటల కార్యక్రమానికి కలికి తురాయయ్యింది. 

సోయం గంగారామ్‌ జానపద గోండి గీతాలు జాతి సంస్కృతి, పండగలు, 
ప్రభుత్వ పథకాల గురించి ఇంకా చాలా రకాల పాటలు రాశాడు. కొమురంభీంతో 
పోరాటం చేసిన వెద్మరాము మీద పాట రాసి పాడి గిరిజనలోకానికి పరిచయం 
చేశాడు. “సూడ జర సూ డతాన్‌, బహన్‌ సౌరె మాతా”, రేలేన రేలేన జోడెఘాట్‌ 
రంగర్‌ జెమాతా”, దిహడితా మహినా వాతా దివాడి (దీపావళి వచ్చింది) మొదలగునవి 
ఇతను రాసిన ముఖ్యమైన పాటలు, గిరిజన గూడేలలో, ఆకాశవాణి ఆదిలాబాద్‌ 
కేంద్రంలో కింకిరి వాయిద్యం మీద గోండు వంశస్తులు, వాళ్ల దేవుండ్లమీద కథలు 


90 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


చెప్తుంటాడు. దాదాపు పదహారు సంవత్సరాల కింద గోండిపాటల్ని మొదటసారిగా 
ఆల్బమ్‌గా తెచ్చింది సోయం గంగారామె. ఇచ్చోడ మండలం దుపార్‌ పేట్‌కు చెందిన 
గంగారామ్‌ కూలిపని చేసుకుంటూ జీవిస్తాడు. ఇన్ని వందలాది పాటలు రాసిన ఈ 
కవి పాటల్ని పుస్తకంగా ప్రచురిస్తే బాగుంటుంది. 
కాత్లె మారుతి : 

ఆదిలాబాద్‌ జిల్లా గిరిజన యువరచయితలలో కాళ్లైమారుతి ప్రముఖుడు. 
ఇతడు సామాజిక, జానపద, ఆధ్యాత్మిక గీతాలను పాటలను దాదాపు 100 వరకు 
రాశాడు. కొమురంభీం సహచరుడైన వెద్మరాము మీద రాసిన పాట ఎంతో ప్రచారం 
పొందింది. “నడిదోహరాముదాదా సాత్‌ చెలెంగె, అంటూ పాడుతూ ఉంటే అప్పటి 
ఉద్యమం మన కండ్లముందు కదులుతుంది. “మన్‌వల్‌ మంతా బాగా సొన్వల్‌ తోడి 
తీగ అంబేద్కర్‌ లిహికత హనా హాకెర అగనిచె మంతా స్వాతంత్ర్యబాన్‌ రావ్‌ లాంటి 
అంబేద్మర్‌ భావాలమీద రాసిన గీతాలు, 'జగడ తంటన్‌గా వెల్లమంత కీడ్‌దసర్‌' 
లాంటి గిరిజన ఉద్యమగీతాలె నెన్నింటినో రాశాడు. మారుతి ఆదిలాబాద్‌ దగ్గరున్న 
చంచు ఘాట్‌ ఊరువాడు. 
వెడ్మ జయవంత్‌ : 

ఎనభై సంవత్సరాల వయోవృద్దుడు జయవంత్‌ తెలుగు, హిందీ, మరారీ, 
గోండి భాషల్లో దాదాపు 500 పాటలు రాశాడు. ఇతను రాసిన ఆధ్యాత్మిక, సామాజిక, 
గిరిజన జానపద పాటల్లో సామాజిక పాటలే ఎక్కువ ప్రచారం పొందాయి. ఇతను 
రాసిన గోండిభాషపాటైన “తేదానా నేండ్‌ నిమ్మెనడి దొహంచి తాకమున్నె సేవాతె 
మన్‌ జవానే కుహీరో పోడా అనే పాట యువతరంలో ఎంతో ప్రచారం పొందింది. 
ఇతను నార్నూరు మండలంలోనే జామ్హగ్రామానికి చెందినవాడు. ఇంత అమూల్యమైన 
జయవంత్‌ పాటలను ఎవరైన ముద్రిస్తే గిరిజన సాహిత్యానికి మేలు చేసిన వారవుతారు. 
ఇటువంటి వారు గిరిజన కవులుగా గాయకులు చాలా మంది ఉన్నారు. 

తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలలో తెలంగాణలోనే జానపదకథలు, గీతాలు, 
వీరగాథలు ఎక్కువున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో మైదాన ప్రాంతాలలో తెలుగు జానపద 
గేయాలు స్త్రీలలో, గిరిజన పాటలు గిరిజన గూడాలలో తరగని సంపదగా 
మిగిలిపోయాయి. 


గిరిజన సాహిత్యం 91 


తెలంగాణాలో, గిరిజన ప్రాంతంలో వచ్చిన వివిధ ప్రజా ఉద్యమాల కారణంగా 
గిరిజనులు రచయితలు, కవులు, గాయకులు పుట్టుకు రావడం ఎంతో గొప్ప విషయం. 
తెలంగాణా సాహిత్యంలో ఆదిలాబాద్‌ జిల్లా సాహిత్యంలో ఇంత మంది గిరిజన 
కవులు, రచయితలు తయారుకావడం జిల్లా సాహిత్య చరిత్రకే గర్వకారణం. ఇంత 
విలువైన సాహిత్యాన్ని పుస్తకరూపంగా తీసుకొస్తే గిరిజన సాహిత్యానికి అమూల్యమైన 
సేవ చేసినట్లవుతుంది. 


92 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


6. సాహిత్య సంస్థలు, కృషి 


ఆదిలాబాద్‌ చుట్టు పక్కల మహారాష్ట్ర ఉండడం వల్ల పట్టణంలో హిందీ, 
ఉర్దూ భాషలు మాట్లాడేవారు అధికంగా ఉండడం చేత తెలుగుతోపాటు హిందీ, 
ఉర్దూ సాహితీ సంస్థలు కూడా ఇక్కడ నెలకొల్చ్పబడ్డాయి. ఒకప్పుడు తెలుగుకంటే 
హిందీ, ఉర్దూ ముషాయిరాలు కవ్వాలీనే ముమ్మరంగా జరిగేవి. తెలుగులో కవి 
సమ్మేళనాలు అవధానాలూ జరిగేవి. 

ఆదిలాబాదులో మొదటి సాహితీ సంస్థ 'సాహితీ సదస్సు. ఈ సంస్థ ద్వారా 
పట్టణంలో హిందీ, ఉర్దూ, తెలుగు కవులు రచయితలు కలుసుకొని ఒకరి భాషలోనిది 
ఒకరు చర్చించుకునేవారు. ఈ సాహితీసదస్సులో విశ్వనాథరావు దేశ్‌పాండే, బాపురావు, 
వైద్యరఘనాథరావు, తిక్షనారాయణరావు, సర్వ పట్వార్‌, సూరపరాజు రాధాకృష్ణమూర్తి, 
చల్లా మాధవరావు, చిత్రావయి, ఆశాలతాదాస్‌ పలువురు రచయితలు, రచయిత్రులు 
పాల్గొనేవారు 

సాహితీ సదస్సు నిర్వాహకులు తెలుగు సాహిత్యంలోని లబ్ద ప్రతిష్ణులను 
రాష్ట్రం నలుమూలల నుంచి ఆహ్వానించి ఉపన్యాసాలు ఇప్పించేవారు. కప్పగంతుల 
లక్ష్మణశాస్త్రి, నోరి నరసింహాశాస్త్రి, దివాకర్ల వెంకటావధాని, తల్లావరుల శివశంకర 
స్వామి, దాశరథి రంగాచార్యులు మొదలగు వారు ఆదిలాబాద్‌లో ప్రసంగించిన 
ప్రముఖులు. 
బజ్బ్మెతామరె - ఆదల్‌ : 

ఇస్మాయిల్‌ ఖురేషి అనే అడ్వొకేట్‌ సాహితీ అభిమాని దీనిని నిర్వహించేవాడు. 
ఉర్దూ, హిందీ ముషాయిరాలు పెద్ద ఎత్తున జరిగేవి. దేశం నలుమూలల నుంచి 
కవులు, రచయితలు, కళాకారులు వచ్చేవారు. పాగల్‌ ఆదిలాబాదీ, రహీంరాయి, 
రుమానీ మహ్మద్‌ ఖదీర్‌ మొదలగువారు ఇతని ప్రభావంతో సాహిత్య కృషి చేస్తున్నారు. 
పాగల్‌ ఆదిలా బాదీ హాస్యవ్యంగ్య కవిత్వంతో సభికులను ఆనంద పరిచేవాడు. 
ఇతడు పది సంవత్సరాల క్రితం స్వర్గస్తులయ్యారు. 


సాహిత్య సంస్థలు, కృషి 9౩3 


ఆదిలాబాద్‌ జిల్లా రచయితల సంఘం : 

సాహితీ సదస్సు ఆగిపోయిన తరువాత ఆదిలాబాద్‌ జిల్లా రచయితల సంఘం 
జి.లక్ష్యయ్య అధ్యక్షతన ఏర్పడింది. జిల్లాలో సాహితీ కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. 
కవిసమ్మేళనాలు, చర్చాగోష్టులు జరిగేవి. వానమామలై పద్యపఠనం, నేరెళ్ల వేణుమాధవ్‌ 
ధ్వన్యనుకరణ, సుబ్బన్న శతావధాని, గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహశర్మ లాంటి వారిచే 
అవధానాలు చేయించేవారు. ఇదే సంఘం ఆధ్వర్యంలో మహతి, శైవలిని అనే కవితా 
సంకలనాలు వెలువడి జిల్లా సాహిత్యాన్ని తెలుగు సాహిత్యమంతటా పరిచయం 
చేశాయి. 1969 మీర్జాగాలిబ్‌ శతజయంతి ఉత్సవాలను జిల్లా రచయితల సంఘం 
ఘనంగా నిర్వహించింది. అప్పుడే సామల సదాశివ రచించిన “మీర్జాగాలిబ్‌ జీవితం” 
గ్రంథాన్ని సాహిత్య అకాడమి ప్రచురించింది. 

కొంతకాలం తరువాత ఆదిలాబాద్‌ రచయితల సంఘానికి పత్రికా రచయిత 
జి.కృష్ణయ్య జీవంపోసే ప్రయత్నం చేశాడు. ఫలించలేదు. 
దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్య వేదిక : 

1995 సంవత్సరంలో జి. ఆర్‌.కూర్మే, ఉదారి నారాయణ అధ్యక్ష, 
కార్యదర్శులుగా ద.ర.క.మే ఏర్పడింది. దళిత రచయితల అవగాహన సదస్సులు, 
కవి సమ్మేళనాలు విరివిగా నిర్వహించింది. రాష్ట్రంలో వెలువడిన “చిక్కునవుతున్న' 
పాట మొదటిదళిత ఉద్యమ కవితా సంకలనం స్థానిక జిల్లా పరిషత్తు హాలులో 
ఆవిష్కరించడం జరిగింది. 
ప్రత్యూష సాహితీ సంస్థ : 

ఇచ్చోడ కేంద్రంగా మడిపల్లి భద్రయ్య, అయిరెడ్డి అంబన్న, బోందిడి పురుషోత్తం 
ల ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమాలు జరిగేవి. ప్రత్యూష సాహిత్య పత్రికను వీరి 
సంపాదకత్వంలో వెలువరించి యువ కవుల నెందరినో ప్రోత్సహించారు. ప్రత్యూష 
వార్షికోత్సవాలు ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల ప్రాంతాలలో జరిగాయి. 
దళిత కళామండలి : 

రాష్ట్రంలో మాస్మార్జీ ఆధ్వర్యంలో నడుస్తున్న దళిత కళామండలి ఆదిలాబాద్‌ 
జిల్లాలో కూడా ఏర్పడింది. లింగాల రాజసమ్మయ్య, సత్యనారాయణ, గొళ్ల పురుషోత్తం 
తదితరులు దళిత సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. 


94 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


సాహితీ మిత్రమండలి : 

1997-1998లో సాహితీ మిత్రమండలి పేరుతో నెలకొక సాహితీ కార్యక్రమం 
తప్పకుండా జరిగేది. దీనికి సురేష్‌ చంద్ర అధ్యక్షులుగా, ఉదారి నారాయణ, దారా 
సుబ్బారావులు ప్రధాన కార్యదర్శులుగా కార్యక్రమాలను ముమ్మరంగా చేశారు. నన్నయ 
నుంచి నేటిదాకా ప్రక్రియలన్నిటిపై నెలకొక సదస్సు పెట్టి ఉపన్యాసకులచేత ప్రసంగాలు 
ఇప్పించేవారు. ఇదే సంస్థ ద్వారా సామల సదాశివ, వసంతరావు దేశ్‌పాండేలకు 
రాష్ట్రస్థాయి పురస్కారాలు వచ్చిన సందర్భంగా అభినందన సభను ఏర్పాటు చేశారు. 
ఉదారినారాయణ “ఆకుపచ్చని ఎడారి” (మొదటివచన కవితా సంపుటి)ని 
ఆవిష్మరించడం జరిగింది. 
నాగదాసు స్మారక సాహితీ సంస్థ క 

తత్త్వకవి ఉదారి నాగదాసు స్మారకార్థం ఉదారి కుటుంబం వారి సంతానం 
స్వంతగ్రామం తాంసి మండలంలోని బంవడల నాగాపురంలో ప్రతిసంవత్సరం 
కవిసమ్మేళనం జరుపుతున్నది. 2000వ సంవత్సరం సామలసదాశివతో ప్రారంభమై 
నేటికి 18 సంవత్సరాలు గడుస్తున్నవి. కవిసమ్మేళనాలు నిర్వహించి యువకవులకు 
నగదు బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రం నలుమూలల నుంచి ఆచార్య 
ననుమాసస్వామి, పి.సి.రాములు, గుడిపాటి, పెన్నా శివరామకృష్ణ, సుద్దాల అశోక్‌ 
తేజ, నాళేశ్వరం శంకరం లాంటి కవులు రచయితలను ఆహ్వానించి 
సాహిత్యోపన్యాసాలను ఇప్పించడం జరిగింది. ఈ వేదిక మీద మొదట కవిత చదివిన 
వారు పాట పాడినవారు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపును పొందారు. 
తెలంగాణ రచయితల వేదిక : 

2003వ సంవత్సరం ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రారంభించబడింది. అధ్యక్షులుగా 
వసంతరావు దేశ్‌పాండే, ప్రధానకార్యదర్శిగా ఉదారి నారాయణ వ్యవహరించారు. 
తెరవే ఆధ్వర్యంలో నవంబరు 9/2003 ఆదిలాబాద్‌ జిల్లా మహాసభలు ఘనంగా 
నిర్వహించబడ్డాయి. ఈ మహాసభల్ని తెరవే వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ నందిని 
సిద్దారెడ్డి ప్రారంభించారు. సభల ప్రారంభం తె.ర.వె. జెండా ఎగురవేసినపుడు 
మొట్టమొదట ఇక్కడే “జయజయ హే తెలంగాణ” గీతాన్ని పూర్తిగా పాడారు. తెలంగాణ 
సాహిత్యం గత వర్తమానాలపై సమాలోచన, రాష్ట్ర సాధనలో తెలంగాణ కవులు 
రచయితల పాత్ర తదితర అంశాలపై దాదాపు 20 మంది ప్రసంగించారు. అదే 
సభలో తండ్లాట సంకలనం ఆవిష్మరణ జరిగింది. ఆదిలాబాద్‌ జిల్లా కవుల తెలంగాణ 


సాహిత్య సంస్థలు, కృషి 95 


ఉద్యమ కవితా సంకలనాన్ని “ఎల్లడి పేరుతో 2012లో ముద్రించారు. అప్పటి 
అధ్యక్షకార్యదర్శలు డాక్టర్‌ ఉదారి నారాయణ, గోపగాని రవీందర్‌లు ఉద్యమ 
చైతన్యాన్ని రగిల్బ్చే కవిసమ్మేళనం “తెలంగాణ కవితా గానంిను 2012 ఏప్రిల్‌లో 
నిర్వహించారు. అప్పటి తెరవే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూలూరు గౌరీశంకర్‌ ముఖ్య 
అతిథిగా అన్నవరం దేవేందర్‌, ప్రత్యేక ఆహ్వానితులుగా హజరయ్యారు. ప్రస్తుతం 
డాక్టర్‌ దామెర రాములు, చిందం ఆశన్న అధ్యక్ష కార్యదర్శులుగా వ్యవహరిస్తూ 
జిల్లాలో వివిధ సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెరవే ఆధ్వర్యంలో 2003లో 
“తండ్లాట 2012లో “ఎల్లడి” కవితా సంకలనాలు వెలువడినాయి. 
ఉట్నూరు సాహిత్య వేదిక : 

ఉటూరులోని రచయితలు కవులు ఉట్నూరు రచయితల వేదికను 2013లో 
ఏర్పాటు చేసుకున్నారు. మొదటి అధ్యక్ష కార్యదర్శులుగా గోపగాని రవీందర్‌, మెస్రం 
మనోహర్‌లు ఉన్నారు. ఈ సంన్లద్వారా ఉట్నూరులో కవినమ్మేళనాలు, 
పుస్తకావిష్కరణలు, చర్చాగోష్టులు జరుగుతాయి. 2014 సంవత్సరం మొదలు కొని 
ఇప్పటి వరకు మూడు ప్రత్యేక సాహిత్య సంచికలను వెలువరించారు. ప్రస్తుత అధ్యక్ష 
కార్యదర్శులు రాధోడ్‌ శ్రావణ్‌, కొండ గొర్లలక్ష్మ్యయ్య. వీరుపలు సాహిత్యకార్య క్రమాలు 
నిర్వహిస్తున్నారు. ఈ సంస్థద్వారా చాలా మంది గిరిజన కవులు రచయితలు, 
గాయకులుగా రూపొందారు. 
చందనగిరి సాహితీ సంస్థ : 

చందనగిరి దేవయ్య (ఉట్నూరు) ఆధ్వర్యంలో 2002లో చందనగిరి 
సాహిత్యసంస్థ ఏర్పడింది. కొంతకాలం ఉట్నూరు, ఆదిలాబాద్‌లలో సాహిత్య 
కార్యక్రమాలు జరిగినా చందనగిరి దేవయ్య అకాల మరణం చెందడం వల్ల మధ్యలోనే 
ఆగిపోయింది. 


96 ఆదిలాబాద్‌జిల్లా సాహిత్య చరిత్ర 


1) 
2) 
3) 
4) 


ర్‌) 
6) 


7) 
8) 


7. ఆధార గ్రంథాలు 


ఆంధ్రుల సాంఘిక చరిత్ర 


ఆదిలాబాద్‌ జిల్లా సర్వస్వం : 


ఆదిలాబాద్‌ జిల్లా దర్శిని 
“ఆలోకనం) ప్రపంచ తెలుగు 
మహా సభలు, 2017 
తెలుగులో తత్త్వ్వకవులు 


దండారి పండుగు (వ్యాసం) | 


గోండి సంస్కృతి 
మన ఆదిలాబాద్‌ 


ఆధార గ్రంథాలు 


సురవరం ప్రతాపరెడ్డి 


బి.ఎన్‌. శాస్త్రి 
దుర్గం రవీందర్‌ 


మూసీ మాసపత్రిక 
నీలా జంగయ్య 
ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక 


సంచికలో సుమనస్పతి రెడ్డి రచించిన వ్యాసం 


మెస్రం మనోహర్‌ 
మడిపల్లి భద్రయ్య 


97 





క్రసం. పుస్తకం 


1. 


= 


8. 


శాతవాహనుల నుండి కాకతీయుల వరకు 


తెలంగాణ పద్యకవితా వైభవం 


తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణలు 
Email: tsakademi.2017@gmil.com 


రచయిత 
గౌ. సంపాదకులు డా॥ నందిని సిధారెడ్డి 


వెల.రూ. 
110/- 


సంపాదకులు ఆచార్య డా॥ జి, అరుణకుమారి, 


డా॥ మల్లెగోడ గంగా ప్రసాదు 
డా. గండ్ర లక్ష్మణరావు 


50/- 


మూడుతరాల తెలంగాణ కథ సంపాదకులు: డా.నందిని సిధారెడ్డి, డా.సదానంద్‌ శారద, 300/- 
డా.ఎ.యం. అయోధ్యరెడ్డి, డా. బీ.వి.ఎన్‌.స్వామి 


తెలంగాణ సామెతలు 

తెలంగాణ నవలా వికాసం 

తెలంగాణ సినీ గేయ వైభవం 
మాదిరాజు రామకోటేశ్వరరావు స్వీయచరిత్ర 
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం 
ఈగ బుచ్చిదాసు (సంకీర్తనలు, శతకము) 
తెలంగాణ శాతవాహనుల వారసత్వం 
తెలంగాణలో భావకవితా వికాసం 
తొలినాళ్ల సోయి 

గోండ్వానాలాండు ఎంత ప్రాబీనమైనదో 
తెలుగుకూడా అంతే ప్రాచీనమైనది 
మందార మకరందాలు 

వాగ్భూషణం భూషణం 

రైతు బుణ విముక్తి 

బ్రిటిష్‌ గ్రంథాలయంలో 

తెలుగు పుస్తకాల పట్టీక 


రసారవ సుధాకరము సర్వజ్ఞ సింగభూపాల విరచితం - సంపాదకులు: దా॥ శ్రీరంగాచార్య250/- 


సింహగిరి వచనములు 
నందగిరి ఇందిరాదేవి కథలు 
మాదిరెడ్డి సులోచన కథలు 
గంగాపుర మహాత్యము 


సేకరణ: వైతన్య ప్రకాళ్‌ 100/- 
కాసుల ప్రతాపరెడ్డి 50/- 
డా. కందికొండ 125/- 
మాదిరాజు రామకోటేశ్వరరావు 200/- 
డా. వెల్దండ శ్రీధర్‌ 60/- 
డా. పి.భాస్మరయోగి 70/- 
డా. ఈమని శివనాగిరెడ్డి 50/- 
సం॥ సామిడి జగన్‌ రెడ్డి 350/- 
బెల్లంకొండ సంపతుకుమార్‌ 50/- 
దా. సగిలి సుధారాణీ 50/- 
డా. సీ, నారాయణరెడ్డి 30/- 
డా. ఇరివెంటి కృష్ణమూర్తి 20/- 
రాళ్ళబండి రాఘవశర్మ 25|- 
సేకరణ: చాడా సృజన్‌రెడ్డ 

కమలు కరుణనాయుడు, ఆదిత్య అల్లాడి 50/- 
కృష్ణమాచార్య ప్రణీత 40/- 
సంపా; సి. సీతాలక్ష్మి. వి. సత్యమూర్తి 50/- 
మాదిరెడ్డి సులోచన 120/- 
శ్రీ రెడ్రైడ్డి మల్లారెడ్డి దేశాయి 60/- 


28. 
24, 
25. 
26. 
27. 
28. 
29. 
30. 


31. 
32. 
38. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42, 
43. 
44, 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 


లోకమలహరి నవలలు (సంఘం, జగ్గనియిద్దె సంపా: డా.వింజామర సరోజ 45]- 


ప్రతాపరుద్ర చరిత్రము (సంపా; డా॥సీ.వి.రామచం[ద్రరావు) ఏకా|వ్రనాథుడు ర్‌ర్ర్‌/- 
గెలుపు మనదే ఫర్బా దుర్గాప్రసాదరావు 25/- 
తెలంగాణ మంటల్లో / పోలీసు చర్యలు అడ్డూరి అయోధ్యరామకవి రచనలు 30/- 
తపతీ సంవరణము (పరిష్కర్త: దా॥పాటిబండ మాధవశర్భ) అద్దంకి గంగాధరకవి 80/- 
గజల్‌ గీతికలు పటేలు అనంతయ్య 30/- 
వజ్ఞాలగ్గమ్‌ (తెలుగు: డా॥ కె. కమల) జయవల్లభుడు 70/- 


కాకతీయులనుండి అసఫ్‌జాహిల వరకు సంపా: ఆచార్య డా॥ జీ.అరుణకుమారి,  250/- 
డా॥ మల్లెగోడ గంగా ప్రసాదు 


చన్న బసవేశ్వరుని వచనములు రేకలిగే మఠం వీరయ్య 45]- 
ఉత్పల సత్యనారాయణాచార్య నగరకావ్యాలు _ ఉత్పల సత్యనారాయణాచార్య 75]- 
సుగ్రీవ విజయం _ (యక్షగానం) కందుకూరి రుద్రకవి 30/- 
శ్రీకృష్ణ సత్యభామా విజయం (యక్షగానం) సంగిశెట్టి మల్లయ్య శ్రీ0/- 
ఉమర్‌ ఖయ్యాం రుబాయీలు అను; డౌ. బూర్గుల రామకృష్ణరావు 25]- 
జనని (తెలంగాణ ఉద్యమ కవితా సంకలనం) వివిధ రచయితలు 35/- 
కాళోజి రామేశ్వరరావు తెలుగు రచనలు, ఉర్దూ అనువాద కవితలు 2గ్ర/- 
అక్కమహాదేవి వచనములు అనువాదం: రేకలిగె మఠం వీరయ్య _100/- 
కథాకళి బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి 40/- 
కథానికా గుచ్చం పది ఉత్తమ పోటీ కథల సంకలనం శ్ర0/- 
హీరాలాల్‌రాయ్‌ కథలు (బ్రతుకు బాటలు, పరిష్కారం) మోరియా హీరాలాల్‌రాయ్‌ 75]- 
పూలపాటలు వివిధ కవులు 25|- 
శరధార ఊటుకూరు రంగారావు 25|- 
మనోరమ ఉదయరాజు శేషగిరిరావు 25/- 
ప్రత్యూష (పర్య, గేయ సంకలనం) వివిధ రచయితలు 50/- 
శ్రీ సిద్దేశ్వర చరిత్రము కాసె సర్వప్పకవి 120/- 
కాళిదాసు బుతు సంహారం తెలుగు; గొట్టుముక్కల రాధాక్ళష్ణరావు 20/- 
రాఘవరెడ్డి రచనలు (సావిత్రి రతివిలాపం, గోపికావల్లభా, పరిదేవనం)గార్లపాటి రాఘవరెడ్డి 25/- 
పసిడిమువ్వలు -పారాణి నటరాజ రామకృష్ణ 90/- 
హైదరాబాద్‌ స్వాతంత్ర్యపోరాటం అంగ్లం: స్వామి రామానందతీర్థ 130/- 
ముకురాల రామారెడ్డి కవిత్వం (నవ్వేకత్తులు, దేవరకొండదుర్గం) 50/- 


తరం మారింది (నవల) మాదిరెడ్డి సులోచన 60/- 


58. 
54, 
ర్‌ 
56. 
57. 
58. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
78. 
714, 
75. 
76. 


IT 


78. 


79. 
80. 


మల్లినాథసూరి జీవితం-రచనలు 
హీరాలాల్‌రాయ్‌ కవిత్వం 

అమ్హద్‌ రుబాయీలు 

తెలుగుపై ఉర్టూ పారశీకముల ప్రభావం 
మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 
జోగులాంబ గద్వాల జిల్లా సాహిత్య చరిత్ర 
వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 
నాగర్‌కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 
తెలంగాణ పదసంకీర్తనలు 
లకుమ (నవలిక) 

ఉర్దూ సాహిత్య చరిత్ర 
కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 
నెల్లూరి కేశవస్వామి కథా సర్వస్వం 
మహామంత్రి మాదన్న 

మెదక్‌ జిల్లా సాహిత్యచరిత్ర 

స్వీయ కవితానుజీవనం 

ఆది వరాహ అష్టోత్తరశతి 


బి.రామానుజాచార్యులు, గుమ్మాశంకర్‌రావు 70/- 


ఊటుకూరు రంగారావు, డా. దాశరథి 
అనువాదం: యస్‌. సదాశివ 

క్తే గోపాలకృష్ణ 

డా.భీంపల్లి శ్రీకాంత్‌ 

సంబరాజు రవిప్రకాశరావు 

కోట్ల వెంకటేశ్వరరెడ్డి 

గుడిపల్లి నిరంజన్‌ 

సంపా: డా॥ పి. భాస్మరయోగి 
నటరాజ రామకృష్ణ 


మూలం: డా ఎహతెషామ్‌ఉస్సేన్‌ అనువాదం: యస్‌. సదాశివ 


డా॥ వి. శంకర్‌ 

నెల్లూరి కేశవస్వామి 
కె.వి.భూపాలరావు 

దా॥ బెల్లంకొండ సంపత్‌కుమార్‌ 
కృష్ణమాచార్య శతావధాని 
వానమామలై జగన్నాథాచార్యులు 


దశరథరాజనందనచరిత్ర (పరిష్కర్త: శ్రీరంగాచార్య) మరింగంటి సింగరాచార్య ప్రణీతం 


పరిసరాలు (34 గురు రచయితల కథలు) 


తెలుగువీరుడు (సదాశివరెడ్డి కథ) 
సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 
సిదిపేట జిల్లా సాహిత్య చరిత్ర 
కష్టజీవి 

అస్తిత్వ (35ఇంగ్లిష్‌ కథల సంకలనం) 


అస్తిత్వ (85తెలుగు కథల సంకలనం) 


సంకలనం: వట్టికోట ఆళ్వారుస్వామి 
బిరుదురాజు రామరాజు 
అవుసుల భానుప్రకాశ్‌ 
పప్పుల రాజిరెడ్డి 
ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి 


ర్‌్‌/- 
30/- 
90/- 
60/- 
70/- 
30/- 
40/- 
200/- 
80/- 
130/- 
60/- 
160/- 
150/- 
40/- 
45]- 
20/- 
125]- 
120/- 
40/- 
40/- 
40/- 
25|- 


ప్రధాన సంపాదకులు డా॥నందిని సిధారెడ్డి 250/- 


సంపాదకులు: క. దామోదర్‌ రావు, ఎలనాగ 
ప్రధాన సంపాదకులు : డా॥నందిని సిధారెడ్డి 
- సంపాదకులు: ముదిగంటి సుజాతారెడ్డి, 


250/- 


ఆడెపు లక్ష్మీపతి, కె.పి. అశోక్‌కుమార్‌, డా. ఏనుగు నరసింహారెడ్డి 


సురవరం ప్రతాపరెడ్డి జీవితం-రచనలు 
పోతన కవితాసుధ 
ఆదిలాబాద్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ముద్దసాని రామిరెడ్డి 
డా.పాకాల యశోదారెడ్డి 
దా. ఉదారి నారాయణ 


70/- 
60/- 
40/- 


